జననరి '౨8 





నెల: 5-౦౦ 


సంపాదకీయము 


వే 

“నేడు రాజకీయాలు ఎండుటాకులలా గాలి ఎటువీస్తే అటుపోతున్నాయి, కలుషితమైనాయి. పూర్వం రాజకీయాలలో 'రాజనీతి' 
ఉండేది. నేడు ఓటుకోసం నీతిని తాకట్టు పెడుతున్నారు. పూర్వపు రాజకీయనాయకులకు దేశాభిమానం ఉండేది. అది రాను,రాను 
ప్రాంతీయాభిమానంగాను, గ్రామాభిమానంగాను, కులాభిమానంగాను మారుతూ.....మారుతూ..... చిట్టచివరికి దేహాభిమానం వరకు 
దిగజారారు.” అని శ్రీ సత్యసాయిబాబావారు ది. 10-3-87న ప్రశాంతి నిలయంలో ఒక ఇంటర్వూలో నాతో 
అన్నమాటలు అవి. బాబావారు పది సంవత్లూల క్రిందటనే భారత రాజకీయరంగమును సునిశితంగా పరిశీలించి 
అభిప్రాయమును వెలిబుచ్చారనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈనాటి భారత రాజకీయరంగమును పరిశీలిస్తే 
పరిస్థితి ఇంకా మరింతగా టిగజారిందని చెప్పవచ్చును. 


ఈనాడు నాయకులలో చాలామంది దేశాభిమానమును విస్మరిస్తున్నారు. దేహాఖిమానమును 
పెంచుకుంటున్నారు. నీతిని విస్మరిస్తున్నారు, అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. 'హరి'కి కాదు, సిరికి దాసులవుతున్నారు. 
గుణమునకు తిలోదకాలిస్తున్నారు, ధనమునకు దాసోహమంటున్నారు, అవినీతి వికటాట్టహాసం చేస్తున్నది, నైతిక 
విలువలు నానాటికి దిగజారిపోతున్నాయి. దేశనంపద స్వార్థపరుల చేతులలోనికి పోతున్నది. దేశ ప్రగఆ 
దెబ్బతింటున్నది, వ్యక్తిగత ప్రగతి మాత్రం పెరుగుతున్నది. 

“కాకులు, చీమలలో ఉన్నది ఐకమత్యము (౮౧19౧. కాని ఈనాటి మానవులలో ఆ ఐకమత్యము లేకుండా పోతున్నది. ఏపనినైనా 
సాధించాలంటే ౮౧|$/ అత్యవసరం. ౮N॥ty (ఐకమత్యం) మనలో వచ్చినప్పుడే ౧.|౧%/(పవిత్రత) ఏర్పడుతుంది. PUr॥ty (పవిత్రత) మనలో 
ఉన్నప్పడే ౧1/1౧1%/ (దివ్యత్వం) మనలో ఉద్దవిస్తుంది. అయితే ఈనాటి మానవులలో ౮7౧॥ty లేదు, PUrity అంతకన్నా లేదు, Divinity 
అసలే లేదు. ఉన్నదల్లా ఈనాడు C౦1౧౪ (కులం) మాత్రమే” ఒక చిన్న బెల్లం ముక్కను చూచిన చీమ తానే తినదు. 
కొన్ని వందల చీమలను చేర్చి అన్నీ కలిసి మోసుకొనిపోయి కలిసి తింటాయి చీమలు. ఎంగిలి మెతుకులను 


అయితే మానవుడు మాత్రం తద్విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఏదైనా ఒక వస్తువు బజారులో దొరికితే, ఎవరికీ 
చెప్పకుండా దానిని నంగ్రహించి, దాచిపెట్టుకుంటాడు. పరులకు చూపించడు, చెప్పడు, పెట్టడు, చీమలలో, 
కాకులలో ఉన్న ఉదారబుద్ది, సంఘీభావం ఈనాడు మానవులలో ఏమాత్రం కనిపించటం లేదు. ఇది ఈనాటి 
స్వర్ణభారతి స్ధితి, దుస్థితి. 0 

“ప్రాణమునకు నీతి సారము. జీవితమునకు ఆదర్శము నీతి. నీతి లేకున్న జాతి చెడును. నీతియే నీ జాతి. అది వదలితివో నీవు 
కోతి కంటె హీనుడవవుతావు" అంటారు బాబా. 


జాతికి నీతి ముఖ్యము. ఏ జాతి అయినా బాగుపడాలంటే ఆ జాతి ప్రజల ప్రవర్తన మీద ఆధారపడి 
ఉంటుంది. నీతి లేనివాడు ఎంత గొప్టవాడైనా, ఎంత గొప్ప సైంటిస్టు అయినా, ఎంత గొప్ప మేధావి అయినా, 
ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా ప్రయోజనం లేదు. అటువంటి వారి వలన ఆ దేశమునకు ఏమాత్రం 
మంచి చేకూరకపోగా అప్రదిక్ష వచ్చి తీరుతుంది. కనుక ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలను 
పెంపొందించుకుంటూ, నీతి నిజాయితీపరులకు మాత్రమే ఈ దేశ పరిపాలన బాధ్యత వప్పగించుతారని 
ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. 

“జాతి గౌరవంబు నీతిపై నిలుచును 

నీతి లేక యున్న జాతి చెడును 

నీతి గల్లు జాతి నిజమైన జాతిరా 

వినుము భారతీయ వీరసుతుడా!” - బాబా 


- కొనురగిరి కృస్టమోహనరాన్దు 


wr WI r= YY WT. BE 












మేనేజర్‌ 


ఎ కొమరగిల చందఆ్రశేఖర్‌ ర న్న నే నూ స ర 








క ర rh ల 
సై (© 22818, 21137 . క wer లా నా ల్లో 
వనన నవ సు కా న | గానక 












Cheques & Drafts 
should be drawn in 






అమృత వాణి కూచిభట్ల చంద్రశేఖర శర్మ 2 
















వ favour of 
"SREEVANTI" Monthly | గృహస్థుధర్మమును పాటించండి! 
పై Machilipatnam పిల్లలను ఆదర్శవంతులుగా 
తీర్చిదిద్దండి భగవాన్‌ సాయి దివృబోధ 3 
పై Edited, రం "తాత్స్వికుడు జిడ్డుకృష్ణమూర్తి. డా! రాపర్ల జనార్దనరావు 9 
and Published by జంకిన విద్వాంనుడు ఎన్‌.వి.ఆర్‌.సత్యన్లారాయణమూర్తి 11 
Komaragirt కొమరగిరి జయప్రద 12 




















Krishna Mohan Rao 










































బ్యేధివి 13 
వ టట ME రస] విశ్వరూప సందర్శనయోగం వాడవల్లి విజయలక్ష్మి 14 
ధారణ సం 
సంవత్సర చందా : 60-00 కహ అ్రహ్మచారిణి పురాణపండ రాధాకృష్ణమూర్తి 15 
4సం॥ల చందా : 225-00 మనోభిరామం - 24 సోమంచిరామం 16 
జీవిత సభ్యత్వం : 600-00 క్ల) రసవద్ధృట్టాలు - ౩౩ జానమద్ది హనుమచ్చాస్త్రి 17 
న! pe గ్రంధపరిశీలన ముదిగొండ వీరభద్రయ్య 18 
రాజవోషకులు : న 
1 సైన్స్‌వాజి - 23 తె.ఆర్‌.కె.మోషాన్‌ 19 
“మహారాజసోషకులు : 10,116-00 సైన్స్‌ సుదేవ ల్‌ 
ఓవర్‌సీస్‌ చందా క్తులు - వ్యక్తిత్వాలు - 88 కంచివాసుదివరావు 
DISTT కీశే! ఆర్‌.ఎన్‌.కె. మూర్తి 23 
Printed at భగవాన్‌సాయిమహిమలు డి. వెంకటేశ్వరరావు 25 
SREEVANI ఎందరోమవోనుభావులు-1 3 భండారుపర్వతాలరావు 27 
OFFSET PRINTERS జిసనారా 
Machilipatnam చింతపల్లి అన్నపూర్ణ 
మటు D mien aU hed అటంకం తేల ల. 
espatched on RE 
wae 
Y 7-1-1998 గో మఖిగ్రం: మేటితాత్తికుడు బెడ్డు కృష్ణమూర్తి 
క TE TE Tr EE TE ET TE ET TE TE ET TF 












ఖో, 


YY GC, 


ఆనందం సదనం, సుతాశ్చ సుధియః, కొంతా నదుర్భాషిణీ, 






5 


సన్మిత్రం, సుధనం, స్వయోషితిరతిః, చాజ్దుపరాః సనకాః, 


ఆతిధ్యం, శినపూజనం, 
.సాధోస్సంగముసాసతేచ 
నిజం చెప్పాలంటే అన్ని ఆ(శ్రమాల్లోకి 
of ౧ 
గృహనాశ్రమం చాలా దొడ్డది. సన్యాసం అన్నింటికంటే 
గొప్పదైనా అన్ని ఆ(శ్రమాలవాళ్ళకు ఆధారం మాత్రం 
గృహస్థాశ్రమం. అందుకనే అది దొడ్డదనటం. 




















రోజూ పంచయజ్ఞాలు చేస్తూ పరమపవిత్రంగా = 
జీవితం గడపటం గృహస్ట భర్మం. ఒక మహావ్నక్షాన్ని 
ఆ(శయించి రకరకాల పక్షులు ఎలా సుఖంగా 
జీవిస్తూంటాయో, అలాగే గృహస్టునాశ్రయించి వివిధ 
ఆ(శ్రమాలవారు సుఖజీవనం చేస్తారు. గృహస్టు వల్లనే 
దేవతలు తృప్తిపడతారు. పితరులు తరిస్తారు. అతిధి 
అభ్యాగతులకు ఆతిధ్యం దొరుకుతుంది. అయితే 
ధర్మబద్ధంగా (వ్రవర్తించినప్పుడే గృహస్థాశ్రమం 
స్వర్గధామమవుతుంది. లేకపోతే నరకమే. వేదవిహిత 
ధర్మానుష్టానం గృహన్హాశ్రమానికి వెన్నెముక నంటిది, భార్య 
అనుకూలంగా సహధర్మచారిణి అయినప్పుడే గార్హస్ట్యం 
ఫలిస్తుంది. ఎడ్జెం అంటే తెడ్డెం అనే చండిక కాకూడదు. 
ఇంట్లో ఈగలమోత ఉండకూడదు. ఎప్పుడూ ఇల్లు 
ఆనందనదనం కావాలి. చెవిన మాట వినే 
పుత్రులున్నప్పుడే బాగుంటుంది. అంటే కొడుకులుండగా 
సరికాదు వాళ్ళు బుద్ధిమంతులు కావాలన్నమాట. 
' ఆస్తికోసం అమ్మానాన్నలు ఎప్పుడు మరణిస్తారా అని 
నిరీక్షించే కొడుకులు కొడుకులు కారు. వాళ్ళ వల్ల గృహస్తు 
సుఖపడడు. 

అలాగే గృహస్టుకు దొరికే మిత్రులందరూ 
సన్మిత్రులయినప్పుడే సుఖం. కపటంగా ప్రయోజనం 


మిషన 
om డు 
సతతం ధన్యోగృః గస్తాశను:॥ 


టికీ మిత్రులుకారు. 
ధర్మ (ప్రవ నీతినిజాయితీలతో 

ధనసంపాదన చేస్తేనే అ 

ఇస్తుంది. అదే మంచిధనం అనిపించుకొంటుంది. 


గృహస్టుడయినవాడు ఏకపత్నీవ్రతుడు కావాలి. 


కూణిభట్ట చంద్రుశేఖర శర్మ 


తన భార్యయందే అనురక్తుడు కావటం గృహస్థ ధర్మం. 
ఇక సేవకులున్నారంటే వాళ్ళు చెప్పినది 
చేసేవాళ్ళు కావాలి, చూచిరమ్మంటే కాల్చివచ్చేవాళ్ళు, 
పుల్లయ్య వేంవారం వెళ్ళినట్టు చేసేవాళ్ళు కాకూడదు. అంటే 
విధడేయులయిన సేవకజనం దొరకటం కూడా విశేషమే. 
ఈ విధంగా స్వీకరించిన గృహస్థాశ్రమం ధన్యం | 
కావాలంటే ఇల్లు ఆనందనిలయం కావాలి. పుత్రులు 
బుద్దిమంతులై ఉండాలి. కట్టుకున్న భార్య దుర్భాషలాడేది 
కాక పియభాసషిణి కావాలి. మంచి మిత్రులు దొరకాలి. 
సక్రమ పద్దతిలో ధనం సంపాదించాలి. తన భార్యయందే | 
అనురక్తి నిలవాలి. ఆజ్ఞ పాటించే సేవకజనం ఉండాలి, 
అంతేకాక అతిధి, అభ్యాగతులను గౌరవించాలి. రోజూ 
శివార్చనం జరగాలి. పరిశుద్దమైన అన్నపానాలు లభించాలి. 
ఇంట్లో నిత్యమూ సత్సాంగత్యం జరగాలి, ఇవన్నీ 
సమకూరినప్పుడు గృహస్థాశ్రమం ధన్యమౌతుంది. గృహస్టు 
చరితార్జుడవుతాడు. ¥ 


జననీరి “౨8 క శన శీనొణీ 









సస సర్వరూప ధరం శాంతం 
సర్వనాను ధరం శివం 
సచ్చిదానంద రూపం అద్వైతం 
సత్యం శివం సుందరం” 
(ప్రేమ స్వరూపులారా! 
ప్రపంచమంతయూ సత్యముతోనే నిండి ఉన్నది. 
జీవరాసులన్నియు కూడనూ ధర్మముతోనే కూడి ఉన్నవి. 
కనుక జగత్‌ అంతయూ సత్‌, చిత్‌, అనందమజు 
అంతయూ దైవస్వరూపమే, వేదములకు తల్లి గాయత్రి. 
వేదములకు మాతృమూర్తి గాయత్రి. ఈ మాతృమూర్తి 
యొక్క స్వరూపమే ఈ విశ్వము. కనుక గాయతతి 
సర్వ(త్రానిండినటువంటి మాతృమూర్తియే. ఇట్టి 
మాతృన్వరూపిణి అయిన (ప్రతిమానవుడు కూడనూ 
మాతృస్వరూపియే. కాని లౌకికమైన, భౌతికమైన 
| రూపనామములను విచారం చేసుకొంటూ, ఇది మగ! ఇది 
| ఆడ! అనేటటువంటి బేధములను పాటించుకుంటున్నారు. 
స్తీ, పురుషులనేటటువంటి బేధములు ఏమాత్రం లేవు. 
ప్రతి వ్యక్తి యందు మాతృతత్వమనే చైతన్యము గోచరిస్తూనే 
| ఉన్నది. కనుక వైతన్యములేని జీవులు జగత్తులో కానరారు. 
|ఆ చైతన్యనే గాయత్రీ న్వరూపము. అదియే 


నం. అట్టి = యురాక్తతత్వాన్ని మానవుడు 
' ఈనాడు ల కమ్చైన, భౌతికమైన, (ప్రాకృతమై 
| నటువంటి హస. ')ఐను ఆధారం చేసుకొని, అనేక 
| దుఃఖములకు గుం క. 


వేదమాత నాలుగు విధముల్లెన మాతృ 
మూర్తులను సృష్టిస్తూ వచ్చింది. 1 సత్యవతి 2. అన్యవతి 
3.అంగనతి 4, నిదొననతి అను నాలుగు మాతృ్పమూర్తులను 
సృష్టించి, ఈ నాలుగు మార్గములలో దివ్యత్వాన్ని 
దర్శించమని ప్రబోధిస్తూవచ్చింది వేదమాత. 


1. సత్యవతి ౩; అనే రూపమునకు అర్థమేమిటి? 


TSS Es SS జన 


య శ్గృదాస్ట ధర్మమును పొటించిండి! 
we (es ఆదర్శవంతులుగా తల్చ్పదిప్రండి!! 





సర్వ(త్రావుండినటువంటి యొక్క స సత్యస్వరూపమే 

మాతృమూర్తి. పాలలోని (ప్రతి బిందువునందునూ వెన్న 
ఉన్నది. వెన్నలేని పాలు ఈ జగత్తులో ఉండవు. ఈ 
జగత్తే ఒక భాండము, సర్వత్రా ఉండినటువంటి చైతన్యమే 
పాలు. క్షీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే 
దివ్యత్వమనేటటువంటి వెన్న (ప్రాచీన కాలము నుండి 


భగవన్‌ సాయి దిన్యబోధ | 


పుహర్చులు ఇతిహోనషురాణము అను మదించి, 
అందించినటువంటి సుధానిధియే ఈ దైవత్వము. కనుక 
మనం దేనిని వ్యర్ణముగా భావించ కూడదు. ప్రతి 
పదార్హమూ దైవ స్వరూపమే. ప్రతివ్యక్తీ దైవస్వరూప్పుడే. 
Ja అన్యనతి := పంచభూతముల యొక్క 
స్యరూవవే అన్యవతి. (ప్రతి వ్యక్తి యందునూ 
ఈ పంచభూతములు ఉంటున్నాయి. (ప్రతి ప్రాణి 
నందునూ ఈ పంచభూత స్యరూపమైనటువంటి 
దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది. కనుక నీవు వేరు, 
నేను వేరు అనేటటునంటి బేధమునకు ఏ మాత్రం అవకాశం 
యివ్వకూడదు. ఇతను కూటి పేద, అతను కోటీశ్వరుడు, 
ఈ బేధమునకు బాహ్యరూసనేగాని కారణము, ఇందులో | 
దివ్యత్యమనేటటువంటిది సమన్వఎ౮ం కనుక ప్రతి 
('ప్రాణియందునూ పంచభూతములు, శా, స్పర్శ, రూప, 
రస, గంధాదులు వ్యాపించి ఉంటున్నాయి. కనుకనే దీనిని 
'అన్యవతి' అన్నారు. 'అన్యవళి' అనగా ఒకొక్కటి ఒక్కొక్క | 
భూతస్వరూవాన్ని ధరించి ఉండటం. కనుక పంచ 
భూతములచేత కూడినటువంటిదే 'అన్యవతి'. 


3. అంగవతి :- ఒక్కొక్క రూపమునకు 
ఒక్కొక్క చిహ్నమును ఆధారము చేసుకొని రూపొందుతూ 
వచ్చింది. రాముడు కోదండపాణి, ఈశ్వరుడు పినాకపాణి, 


శీనాణీ 


స్త్రీలకు" మొట్టమొదట గొరవం ఇవ వ్వాలి, ఎక్కడ 

స్త్రీలు గౌరవించబడుతారో అక్కడ భగవంతుడుంటాడు. 
కౌసల్య కనటం చేతనే రాముడు దేవుడుగా మారిపోయాడు. 
సీత సాకటం చేతనే లవకుశలు అంత గొప్పు వీరులుగా 
తయారైనారు. జిజియాబాయి పెంపకం చేతనే శివాజీ 

| అంత గొప్పవాడయినాడు, తల్లి బోధనలకు అత్యంత 
విలువ ఉన్నది. ఎందువలననంటే పిల్లలు తల్లులకు 


దగ్గరగా ఉంటారు. మంచి తల్లులకు మంచి బిడ్డలు 


రూపొందుతారు. 


మనం మాతృమూర్తికి ఎంత గౌరవం యిస్తామో, 
మాత్సదేశమునకు కూడా అంత గౌరవము యివ్వాలి, 
రాముడు కూడా 'జననీ జన్మ భూమిళ్ళ స్వర్గాదపి గరీయసి' 
అన్నాడు. అయితే ఈనాడు 'జాతీయతి అంటే ఏమిటో 
తెలియటం లేదు. మనం ఏవిధంగా తల్లిదండ్రులను 
గౌరవిస్తామో, మనం జన్మించిన దేశమును, ఆ దేశ 
సంస్కృతిని ఆ విధంగానే గౌరవించటం నేర్చుకోవాలి. 
ఈనాడు అది కనిపించటం లేదు. ఎక్కడ ఉన్నా ఏ 
దేశమైనా ఫరవాలేదు. జీవితం గడిస్తే చాలనుకుంటున్నారు. 
ఈ జీవితం ఒక జీవితమా! పశుపక్ష్యాదులు కూడా 
జీవిస్తు 

ఎలాంటి పరిస్థితులలోనైనా దైవాన్ని మాత్రం 
ప్రార్దించాలి. అదియే భారతీయ సంస్కృతి. దైవాన్ని 
ఆధారం చేసుకొని దేహాన్ని మనం పోషించుకోవాలి. 
పుట్టటానికి ఎవరు కారణం? మరణించడానికి ఎవరు 
కారణం? ఇవన్నీ దైవహస్తం లోపల ఉంటున్నాయి. కనుక 
'మనం దైవమును ఆశ్రయించాలి, దైవాన్ని (ప్రేమించాలి, 
దైవకార్యక్రమములలో మనం ప్రవేశించాలి, దైవం నా 
హృదయమునందే ఉన్నాడని పూర్తిగా విశ్వసించాలి. 
భగవంతుడు ఏ క్షేత్రవాసోకాదు. భగవంతుడు హృదయ 
వాని. అంత నమీవంలో 'ఉన్న ద్దెవాన్ని ఎలా 
మా అందరికంటే గొప ప్ప స్నేహితుడు 


దేవుడే. మిగతా స్నేహితులు మన జేబులో డబ్బును '- 


చూస్తారు, మన హోదాను చూస్తారు. అవి బాగుంటే... 
హలో! హలో! అంటూ చుట్టూ తిరుగుతారు. కాని 
భగవంతుడు వీటిని ఏమీ చూడడు. నీ: హృదయాన్ని 


చూస్తాడు. కమాన్‌! కమాన్‌! అంటాడు. ఎలాంటి | 
పరిస్టితులలోను నిన్ను వదలనటువంటి వాడు ఒక్క | 
భగవంతుడు మాత్రమే. 

ప్రపంచమే ఒక పెద్ద (గ్రంథము. Nature is | 
the Best Teacher. హృదయమే మనకు గురువు. 
దేవుడే మనకు స్నేహితుడు. ఈ మూడింటిని మనం 
ఆధారం చేనుకుంటే, మన జీవితం ఎంతగానో 
సార్హకమవుతుంది. కనుక భగవంతుణ్ణి స్నేహం చేసుకోండి, 
ఈ స్నేహమునకు మూలకారణము ధనము కాదు. ఇంకే 
విధమైన ఆధారము కాదు. ఈ స్నేహమునక్తు (పేమ 
ఒక్కటే మూలాధారము. ఈ ప్రేమ చేతనే నిజమైన 
స్నేహితం ఏర్పడుతుంది. ద్వేషము చేత ఏ మాత్రం 
ఆనందమును పొందలేవు. ఒక్క (పేమ చేతనే ఆనందం, 
ఆనందం (పేమలోనే ఉంటున్నదిగాని మరొకదానిలో లేదు. 


_ మొక్కను మట్టిలో పెట్టినప్పుడే వృక్షముగా మారిపోతుంది 


గాని, ఒక గిన్నెలో పెట్టి నీరుపోస్తే అది పెరగదు. 
అదేవిధంగానే ధార్మికము అనేది మన హృదయమునందే 
అభివృద్ధి అవుతుంది. ఆధ్యాత్మిక్ష నైతికములు మన 
హృదయము నుండే ఆవిర్భవిస్తుంటాయి. ఆ ప్రేమ చేతనే 
మనం దైవాన్ని స్మరించాలి. ఈ (ప్రేమ చేతనే దైవము 
యొక్క స్నేహమును పొందాలి. కనుక (ప్రతి మానవుని 
యందు సహజంగా ఉండిన గ్రేమను మనం సహజంగా 
అభివృద్ధి పరచుకోవాలి. కనుక ఆ ప్రేమనే మనకు రమింప 
జేసేటటువంటివాడే రాముడు. “రమేతీతి రామః” అన్నారు. 
రమించేటటువంటిది హృదయమే, 


(ది. 19-11-97 ప్రశాంతి నిలయంలో మహిళా 
సభలో భగవాన్‌ సాయి చేసిన ప్రసంగము నుండి) అ 


పదాలపందిరి సమాధానాలు -7 


అడ్డం : 1, దేవత; 3. ఘటన, 5. లలాటం, 7. ముది, 
9, వేడు, 10. నశ్యం, 11. వడి, 12. గేము, 14. మితి, 
16. కేతువు, 18. మురళి, 19. నవీన. 


నిలువు : 1. దేశము, 2. తల, 3. ఘటం, 4. నరుడు, , 


6. లాభం, 8. దినము, 9. వేడిమి, 12. గేయము, 13, 
లోతు, 15. తిక్కన, 16. కేళి, 17. నవ్వు 





eee నీనారీ 





అది ఒక మహత్తర సన్నివేశం. విచిత్రం కూడా. 
మద్రాసులోని అడయార్‌ బీచ్‌ వద్ద ఇద్దరు పిల్లలు సముద్రపు 
ఇసుకమీద కేరింతలు కొడుతున్నారు. అడయార్‌లోనే 
సంస్థాపించబడిన ధియాసాఫికల్‌ సొసైటీ (దివ్యజ్ఞాన 
సమాజము) తత్త్వవేత్తలు అనీబిసెంటు, దివ్యదృష్టి కల్గిన 
బిషప్‌ లెడ్‌ బీటర్‌ ఆ సమయంలోనే సముద్రతీరప్ప 
వ్యాహ్యాళికై వచ్చారు. బిషప్‌ లెడ్‌బీటరు మహత్తర దృష్టి 
ఆ ఇద్దరి పిల్లల్లో ఒకతనిమీద పడింది. ఆ 12ఏళ్ళ 
అబ్బాయిని చూచి లెడ్‌ బీటర్‌ నివ్వెరపోయాడు. 
నిశ్చలుడైనాడు. ఆతని అతీతశక్తి గల దృష్టిలో ఆ పిల్లవాడు, 
లెడ్‌బీటర్‌కు అంతా తేజోరూపంగా, నిస్సార్ద సాత్విక 
రూపంగా గోచరించాడు. (ప్రక్కనగల అనీబిసెంటును 
ఏల్సి “ఈ బాలుడు మహిమాన్వితుడు. భగవదావ 
తారము. మైత్రేయి, బోధిసత్వుడు, (క్రీస్తుల పునర్జన్మ” 
అని తెల్పాడు. ఆ బాలుని వర్చస్సును బట్టి ముఖవైఖరిని 
బట్టి, తనకుగల అలౌకిక అతీతశక్తులను బట్టి అలా 
తెల్పగల్లినాడు. అనీబిసెంటు ఆ బాలుని పిల్చి, ఆతని 
తల్లితండ్రుల వివరాలు తెల్పుకుంది. తీరా చూస్తే ఆ 
బాలురు, సోదరులు. దివ్యజ్ఞాన సమాజంలో పనిచేసే జిడ్డు 
నారాయణయ్య పిల్లలు. తండ్రిని కలుసుకున్నది 
అనీబిసెలటు. “ఆ బాలుని నాకివ్వు. విద్యాబుద్దులు 
విదేశాలలో నేర్పించి పెద్దవానిని చేస్తాను. ఈతడు 
సామాన్యుడుకాదని బిషప్‌ వ్‌ లెడ్‌ బీటరు చెప్పాడు” అన్నది. 
ఈ బాలుడు తమ్ముడు లేనిదే ఎక్కడా ఉండడు. ఆ 
విషయం తల్లితం[డ్రులు చెప్పగా, సరే, ఇద్దర్నీ చదివిస్తానని 
అంగీకరింపచేసి ఆ బిడ్డల్ని ఇద్దరిని ఇంగ్లండు తమ ఖర్చుల 
మీద పంపి విద్యాబుద్దులు నేర్పించింది. ఆ బాలురలో 
వెద్దవాడే మన జిడ్డు కృష్ణమూర్తి రెండవవాడు నిత్య, 

మదనపల్లిలో 1895 సంవత్సరం, సద్రాహ్మణ 
తెలుగు కుటుంబంలో జన్మించాడు జిడ్డు కృష్ణమూర్తి. 


ష్‌ రాన. మాటుడ్‌టో! 


ఈతడే ఖండఖండాం తరాలలో అనర్గళమైన ఆంగ్లభాషలో 
ఆధ్యాత్మిక విషయములపై ఆశువుగా ప్రసంగాలు చేస్తుంటే 
విదేశీయులందరూ విస్తుపోయారు. (గ్రీకు తాత్వికుడు 
సోక్రటిన్‌ మరల జన్మించాడా అనుకున్నారు. జి.కె. 
ప్రసంగిస్తుంటే సభతో సీట్టు ఖాళీ ఉండవు. (శ్రోతలు 
కిక్కురుమనరు. కడకు కరతాళధ్వనులు మార్మోగి 


డా॥ రాసర్ల జనార్ధనరావు 


పోతాయి. ఆతడే మన భారతకీర్తి జిడ్డు కృష్ణమూర్తి, 
ఆంధ్రదేశంలో అవతరించిన ఆధ్యాత్మిక తత్త్వవేత్త. 90 
ఏండ్లు నిండు జీవనం, బ్రహ్మచారిగా జీవించి తుదకు 
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫిబ్రవరి 17, 1986వ తేదీ 
దివంగతుడయ్యాడు. అన్ని దేశాలలో ఆతని సంఘాలు 
నెలకొల్పబడినాయి. ఆతనికి మక్కువైన మొదటి విషయం 
బాలలవిద్య, ఇతని విధానం వినూత్నం. (ప్రతి బాలుడు 
దైవ సమానుడు. వానిలో నిద్రాణమైన నిజరూపాన్ని 
వెలువరింప చేయటమే విద్యాబోధనకు ప్రధమ లక్ష్యం. 
ఆతని వ్యక్తిత్వాన్ని పెంపొందింపచేయాలి అనునది జి.కె, 
(ప్రబోధం. 


“ఈ అవతార మూర్తికి (14659120) మేము 
విద్య గరపలేము' అని ఆక్స్‌ఫర్టు యూనివర్సిటీ వారు 
తిరస్కరించారు. అప్పటికి కృష్ణమూర్తికి (కృష్ణాజీ అని అతని 
ప్రతిష్ట నామం) 13 ఏళ్ళు. 15వ ఏట కృష్ణమూర్తి "At 
The Feet of the Master" “ప్రభుపాద సన్నిధి వద్ద” 
అనే (గ్రంధం రచించాడు. అది 27 భాషలలో తర్జుమా 
అయింది. 40సార్ణు పునర్ముద్రణ జరిగింది. 16వ ఏట 
ఒసంగిన తొలి ఆంగ్లోపన్యాసం పాశ్చాత్య దేశాలలో 
సంచలనాత్మకమైంది. అనీబిసెంటు "Order 0 the 
East", దివ్యజ్ఞాన సమాజంలో ఒక శాఖగా ఏర్పరచి 








an: గీ +t జూ జ కము Te (ఈ ట్ల a mw td ఇ ఎగా శ కరా అలా. కానా? + a 
ww 95 షష “లున్‌ జీ 


కృష్ణమూర్తిని అధిపతిగా చేసింది. దివ్య జ్ఞాన సమాజ 
సభ్యులనందరిని కృష్ణమూర్తిని ప్రేమించి, గౌరవించమని 
తెల్సింది. ఆమె మాటల్లోనే "ONly once in thousands 
of years is such a life lived among mortal Men" 
“వేలాది ఏండ్లకొకసారి మాత్రమే మానవుల మధ్యన ఇట్టి 
వ్యక్తి సంచరించగలడు” అని తెల్పినది. అనీబిసెంటు 
ఆంగ్లభాషను ఒక ప్రత్యేక శక్తిగ మార్చిన మహిళ అని 
ఆమె వేనోళ్ళ. ప్రశంసింపబడుటకు ఈ ఒక్క వాక్యము 
చాలు మచ్చుతునక, ఆంగ్లభాషా ('ప్రియులెల్లరు 
అనీబిసెంటు ఆంగ్లరచనలు చదివి తీరవలసిందే. 

- కృష్ణమూర్తి సుందర వఏ(గహుడు. ఆతని 
కన్నులు, కోటేరు పోసిన ముక్కు, వేదాంతికి ఉండవలసిన 
మృదువైన శిరోజములు శిల్పి చెక్కిన విగ్రహము వలె 
కన్సించెడివాడు. ఆతని సుందర వి[గ్రహం గూర్చి ప్రసిద్ద 
రచయిత ప్రముఖ విమర్శకుడు నోబెల్‌ బహుమతి (గ్రహీత 
జార్డి బెర్నార్తు షా ఇలా అన్నాడు. "KIIsNNna Murthy is 
the most beautiful humanbeing | have ever 
5౭౭" “నేను చూచిన మానవులందరిలోనూ కృష్ణమూర్తి 
అందగాడు”. అంతటివాడు అంతటి విషయం తెల్పితే 
ఇంకా ఏం కావాలి? అనీబిసెంటును Mother అని 
పిలిచేవాడు కృష్ణాజీ. విదేశాలలో ఉన్నా విషయమోహితుడు 
కాలేదు, మహాత్ముడగుటకు నిత్యమూ మంచి బాటలు 
వేసికొనేవాడు. 


'1922 లో కాలిఫోర్నియాలో ఉండగా ఆతనికి 
అలౌకిక ఆధ్యాత్మికానుభూతికలిగింది. ఆ దివ్యజ్ఞానా 


నందంలో ఆయన వల్కిన వల్కులు ఎంతటి. 


మహిమాన్వితములు! “| have seen the Light. | 
have touched the compassion which heals all 
sorrow and suffering; it is not for myself, but 
for the World". “తేజాన్ని చూచాను. వేదన, బాధలు 
తొలగించే, (ప్రేమాగతను స్పృశించాను. అది నా కొరకు 
కాదు. ప్రపంచముకొరకే.”' 

“ఆర్డర్‌ ఆఫ్‌ ది ఈస్టు” అధిపతిగ ఆతనికి ఒక 
డచ్‌ జమీందారు 5వేల ఎకరాల భూమిని, ఒక దివ్య 
భవంతిని విరాళముగ ఇచ్చారు. “ఈతడే దైవావతారము, 


జననరి '౨8 


లోకాన్ని రక్షించుటకు పుట్టిన Messaiah దైవరూపము. 
అని ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అనీబిసెంటు కృష్ణమూర్తికి 
కీర్తి కిరీటము ప్రతిష్టింపబోయింది. అంతటి కీర్తి ఘనత 
ధనసంపదలతో కూడిన ప్రతిష్టను కృష్ణమూర్తి స్వీకరించి 
నాడా? లేదు. సభ్యులందరూ నిర్జాంతులగునట్లు “నేను 
దేవుడను కాదు. నేనొక సత్యాన్వేషణకుడను మాత్రమే” 
అని ఆ ఉన్నత స్థానాన్ని నిరాకరించినాడు. సకల 
సంపదలు, సమస్త భోగములను తృణీకరించి సత్యాన్వేషణకై 
అడవులకేగిన సిద్ధార్దుడు, బోధిసత్వుడు ఇదేరీతిని సంగ 
వివర్ణితులు కాలేదా? ఆనాటి వరకు అనీబిసెంటు ఛాయల 
(క్రింద మెలగిన కృష్ణమూర్తి స్వాతం(త్రుడై పంజరముల 
నుండి వెలువడిన పక్షి వలె రెక్కలు కలిగి వినువీధుల 
సంచరించినటుల, విశాల ప్రపంచము నందెల్లడల అనేక 
ఆధ్యాత్మికోపన్యాసములొసగి ప్రజలను చైతన్య 
మూర్తులుగా చేసినాడు. 

ఆయన ఉపన్యాసములు విని స్ఫూర్తిచెందిన 
(ప్రసిద్ద రచయిత, విమర్శకుడు Aldous Huxley "the 
most impressive thing | have listened to. It 
was like listening to a discourse of Buddha" 
“నన్నెంతో ప్రభావితుణ్ణి చేసింది. బుద్దుని బోధలు విన్నట్లే 
ఉంది.” (ప్రసిద్ద కవి ఖలీల్‌జిబ్రాన్‌ ఈతడు (ప్రేమ-ప్రభువు' 
అని వర్ణించాడు. 

కృష్ణమూర్తి పల్కిన పల్కులన్నిటిని జాగ్రత్త చేసి 
ఆయన వెంట నడిచి ఆయన సూక్తులు పలు [గ్రంథములలో 
'ప్రచురింపచేసిన ప్రసిద్దురాలు శ్రీమతి (ప్రపుల్‌ జయకర్‌. 
ఈమె .శ్రీమతి ఇందిరాగాంధికి సాంస్కృతిక రంగమున 
సలహాదారుగా సేవలందించిన (ప్రసిద్ద భారత మహిళ, 
మే11, 1986 అమెరికాలోని “ఓజ' అనే కృష్ణమూర్తి 


" కుటీరంలో అచట ఉదయం గం॥ 4-00కు, జె.కె. కన్ను 


మూసినపుడు (ప్రపుల్‌ జయకర్‌ అతని చెంతనే ఉంది, 
కృష్ణమూర్తి కడసారి కోర్కె చొప్పున ఆతని భౌతికకాయము 
ఎట్టి మంత్ర తంత్రములు లేక నిరాడంబరముగ దహనము 
చేయబడినది. జె.కె, ఫౌండేషన్‌ పలు దేశములందు శాఖోప 
శాఖలుగ వృద్ది పొందినది, ఇంకొక సంవత్సరమునకు 
మరణింతురనగా అడయారులో ఉపన్యాసమిచ్చి అనారోగ్య 


ప మ ర 


శ్రీవాణీ 


“కారణము వలన అమెరికా వెళ్ళి 90వ ఏట సుదీర్హ, జీవన 
యాత్ర సాగించినాడు. చిట్టచివరి దశలో తన జన్మస్థలమైన 
మదనపల్లి వచ్చి అచ్చట చేసిన ప్రసంగము ఆ విద్యాసంస్థ 
యందలి పిల్లలను అనురాగముతో (ప్రశ్నించుట, వారొసగిన 
చక్కని జవాబులకు తానెంతో ఆనంద పరవశుడగుట, 
దూరదర్శన్‌లో డాక్యుమెంటరీ ప్రసారము జరిగినది. అది 
చూచి వీడియో రికార్డు చేసికొనెడి భాగ్యము నాకు కల్గినది. 


ఇక ఆ మహనీయుని జీవితము నుండి వెల్వడిన 
సత్యవాణిని ఏరదాము: 


'సత్యము అనంతము. దానిని చేరెడ్డి 
మార్గములు కూడా అనంతములే.” “స సత్యాన్వేషకులకు 
వారి వారి ఉపాధిని బట్టి మార్గములు గోచరించు 
చుండును.” “నేను గురువును కాదు. మీకు మీరే 
గురువులు మీ ఆత్మ స్వరూపమును మీరే ఎరుగవలయును 
నేను కేవలము మీ నిజరూపమును చూచుటకు వలసిన 
అద్రము చం్వీదివాడను.” 


“సత్యము తెలిసికొనవలయునన్న మానవుడు 
తాను నిర్మించుకొన్న పంజరమును చేదించుకొన 


వలయును. భయవవర్ణితుడు కావలయును. (క్రొత్త 


మతములు విధములు స్టాపించెడి యత్నము చేయబూన 
రాదు.” 


“మనకు మతములు ప్రాధాన్యము కాదు. 
మానవ (ప్రవర్తనావళి ముఖ్యము". “మానవాళి యందు 
తరతమ భేదములు కల్పించు ఏ విధానము వలనా 
సత్యము తెలియదు. దీనివలన సంఘమునందు అనేక 
బాధలు ఉత్పన్నమగుచున్నవి.” “మన మానసిక స్థితి 
యందు మార్పు కల్లుటయే ముఖ్యము.” 

“నీ పొరుగు వానితో, నీ మితృనితో, ఇతరులతో 
మాట్లాడునపుడు అనుక్షణము నీవు (ప్రవర్తించునపుడు, 
నిన్ను నీవు అంచనా వేసుకొని నీలో మార్పు తీసుకొని 
రమ్ము. అప్పుడే నిజమైన సంఘ సంస్కరణ జరుగగలదు. 
మాటలు కాదు నీ చేతల వలన అనుదిన ప్రవర్తన వలన 
నీ నిజరూపము వెల్తొందుచుండును.” @ 


ఇ్వెంసుటు 


అనేక దేశాలనుండి విద్వావేత్తలు, వేరు వేరు 
భాషాభిమానులు వచ్చారు. వీరంతా యునెస్కో నభలో 
వాల్లోనుటకు వచ్చియున్టారు. (ఫెంచి విద్యాంనుడు 
ఒకాయన ఆంగ భాషలో ఉవన్వనించుటకు తన 
ఉపన్వాసనమును సిద్దము చేసుకొని వచ్చాడు. 


ఇతని కంటే ముందుగా ఒక వ్రముఖ వ్యక్తి 
వ్రనంగించవలని వచ్చింది. ఆ వ్యక్తి వ్రనంగిన్తూ ఉంటే 
ఆంగ భాషలో అతనికిగల సామర్హ్యమునకు, భావాన్ని 
(ప్రకటించడంలో అతనికిగల వైపుణ్యమునకు అతని 
వాక్సుటిమకు సభ్యులంతా ముగ్దులయ్వారు. ఉపన్వాసా 
నంతరము నభ అంతా కరతాళ ధద్హునులతో మారు 
(మోగింది. 


ఆ వ్యక్తీ ఉపన్యాసమును విన ఆ (ఫ్రెంచి 
విద్యాంనుడు తరువాత తను ఆంగ్లములో (ప్రనంగిస్తే 
అంతగా రాణించదని తెలునుకున్నాడు. ఆంగ్రములో 
(వనంగించడానికి జంకాడు. (ఫెంచి భాషలోనే 
(పనంగించాడు, 


ఈ (ఫ్రెంచి విద్యాంనుడు భయవడటానికి 
కొరకుడైన ఆ వాక్తోటిమా చాతుర్వుడు మన రాధా 
కృష్ణ పండితుడు. మన భారతీయ తల్పళ్యాస్తాల్లి విదేశీ 
వండితులకు అందించాడు. ఐరోపా - అమెరికా 
విళ్ణవిద్దాలయాలలో మన తత్తశ్నాస్త్రముశకు స్థానమును 
ఏర్పరచిన (ప్రధమ వ్యక్తి డా॥ సర్పేపల్లి రాధాకృష్ణన్‌, 
1962లో ఈయన భారత ర్యాష్టపతిగా ఎన్ను కోబడ్డారు. 
ఈ ప్రముఖ తాత్సికుడు భాం యుత మన 
అందరకూ ఎంతో గర్భకారణం “కదా! 


- బీన్‌. న. ఆర్‌, సత్మవారాయణ నలార్తి 


జనవరి 98 ——_—_— 1 శ్రనారీ 


ddd de 
“పసుపు పచ్చని బంతి చేనుంతి నిరులు 
ఎంతో హాయిని కలిగించుచున్న వేళ 
మెలమెల్లగ చల్లని గాలి వీచుచుండ 
నుంచు తెరలను తొలగించు కొనుచు వచ్చె 
ధాన్యలక్ష్మిని తోడుగాగొని సంక్రాంతి లక్ష్మీ” 


పండుగలలో కెల్ల పెద్దపండుగ. ముచ్చటైన 
మూడు రోజుల వండుగ నం|(క్రాంతి వండుగ. 
సంవత్సరమునకు రెండు ఆయనములు. ఒకటి 
దక్షిణాయనము, రెండు ఉత్తరాయణము. ధనూరాశి 
నుండి మకరరాశిలోకి ప్రవేశించే కాలమే ఉత్తరాయణ 
పుణ్యకాలం. మకర సంక్రమణము, మకర సంక్రాంతి 
అని పిలువబడుతున్నది. ఉత్తరాయణము చాలా 
పుణ్యమయిన కాలము. పితృ దేవతలకు ప్రీతిని కలిగించే 
రోజు. ఈ రోజున పితృదేవతల ప్రీతికై దానధర్మములు 
విరివిగా చేయాలని మన పురాణములు చెబుతున్నాయి. 

“కాలే పాత్రే తధాదేశే 

ధనం న్యాయాగతంతధా 

యద్దత్తం బ్రాహ్మణ శ్రేష్టా 

స్తదనస్తం ప్రశీర్తి తమ్‌॥” 

అనగా దేశకాలపా(త్రల నెరిగి న్యాయాను 
గతముగ చేసిన దానము కొంచమయినను అది అనంత 
మయిన ఫలములనిస్తుందన మన శాస్త్రములు 
చెబుతున్నాయి. అందుకే పాత ఎరిగి దానం 
చెయ్యమన్నారు. 'మంచి చెడులను చూడకుండా చేసిన 
దోనములన్నీ అపా(త్రదానములే. మానవులు తెలిసీ 
తెలియక చేనిన దోషములను పోగొట్టుకొనుటకై 
శాస్రోక్రముగా దాన ధర్మములను చేసే పుణ్య ప్రదమయిన 
రోజే ఈ ఉత్తరాయణ పుణ్యకాలము. ఏ శుభకార్యములు 
చేయుటకైనా ఉత్తరాయణము మంచి కాలము, సంక్రాంతి 


చ 


ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి క్రొత్తబట్టలను 
ధరిస్తారు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపండ్డు పోస్తారు. 
రేగుపండ్లు, కొత్తబియ్యం, బంతిపూలు చిల్లర కలిపి 
పదిమంది ముత్తైదువులను పిలిచి పిల్లలకుపోసి హారతి 
ఇస్తారు. 


కొనురగీరి జయప్రద 


మరికొంతమందాచాలా అందముగా బొమ శై 
కొలువులు పెడతారు. ఈ రోజుల్లో ఎటుచూసినా పచ్చని 
పొలాలతో సస్యలక్ష్మి కళకళలాడుతుంటుంది. మంచి 
ముత్యాలవంటి మంచులో తడిసిన బంతి చేమంతి గులాబీ 
షూబాలలు స్వాగతం చెబుతుంటాయి. చలికి 
ముడుచుకొని దుప్పటిలో తల దూర్చిన వారందరినీ 
మేలుకొలుపుతూ హరిలో రంగ హరీ అని పాడుతూ నగర 
సంక్తీరన చేస్తూ వస్తారు హరిదాసులు. వారు సిరిదాసులు 


“కారు. ఎందుకంటే సంవత్సరానికి ఒక నెల మాత్రమే 


వారు వచ్చేది. అయ్యగారికి దణ్ణం పెట్టూ డూడూడూడూ 
బసవన్నా అంటూ గంగిరెద్దులవారు, భారతభాగవతాలను 
వావి వరసలతో కలిపి చమత్కారంగా చెప్పే బుడబుక్కల 
వారూ మనకు (ప్రొద్దుటే దర్శనమిస్తారు. ధనుర్మాసం 
మొదలు సంక్రాంతి వరకు గల నెలరోజులూ వీధులన్నీ 
కూడా ఎంతో కళకళలాడుతూ ఉంటాయి. (ప్రతిఇంటి 
ముందు పోటాఫోటీలుగా వేసే రంగవల్లులు. వాటిపైని 
ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు, బంతిపూలు ముద్ద 
మందారాలతో అందంగా అలంకరించుకొని మనకు 
సాక్షాత్కరిస్తాయి. తెల్లవారు రూమున వేసే భోగి 
మంటలు శరీరానికి చలిని పోగొడతాయి. వైష్ణవాలయాల్లో 
నెలరోజులూ జరిగే పూజలు పెద్దవారికి, (ప్రసాదాలు 


TSE ED 


చిన్నవారికి ఉత్సాహాన్ని కలిగిన్తాయి ఈ నెలంతా. 


మూడవరోజు కనుము. పశువులను ఆందంగా 
అలంకరించి వాటిని పూజించి, ఆడించి, క్రీడించి, 
పశువులలో కూడా పశుపతిని చూచే పవిత్రమయిన రోజు, 
జీవుడైనా దేవుడైనా ఒక్కటే అన్న సత్యాన్ని గుర్తించిన 
మనవారు “సర్వదేవ నమస్కారః కేశవం (ప్రతిగచ్చతి” 
అన్నారు. అలాగే 'సర్వదేవ తిరస్కారః కేశవం ప్రతిగచ్చతి' 
అని కూడా అన్నారు. కాబట్టి ఏ జీవుణ్ణి పూజించినా అది 
భగవంతునికే చెందుతుంది. అలాగే ఏ జీవిని 
తిరస్కరించినా అది భగవంతునికే చెందుతుంది. అన్ని 
జీవులలోను పరమాత్మను దర్శించే పరమోత్కృష్టమైన 
ధర్మం మనది. అంతే కొక ఈ పండుగ పల్లెలలోని 
రైతన్నలకు కూడా ఆనందమయమైన పండుగ. పంటలన్నీ 
చేతికి వస్తాయి. ఇంటి నిండా ధాన్యపు గాదెలలో ధాన్యలక్ష్మి, 
దాని వల్ల ధనలక్ష్మీ, ఇంటాబయటా కూడా కళకళలాడుతూ 
వస్తుంది పౌష్యలక్ష్మి పండుగకు అత్తగారింటికి వచ్చిన 
అల్బుళ్ళ హడావుడి, బావమరదుల హాస్యోక్తులు, కొంటె 
మరదళ్ళ సరససల్లాపాలు, వంట ఇంట్లో అత్తగారు చేసే 
పిండివంటల ఘుమఘుమలు అంతా సందడే, అంతా 
కోలాహలమే. పుణ్యము పురుషార్హము లతో కూడిన 
ముచ్చటయిన పండుగ సంక్రాంతి పండుగ. * 


శ్రేవాణీ ఢీనితీ సభ్యులు 









ల! 








న్‌ శ్రీవాణి వనితలు(దమి 


దేవీ 
ఏనుతిపీణ 


సేవించెడి నీ మహా విశేష చరణరా 
జవశ్రీల కెజుగెద స 
ద్భావ రురిందడుపు కలముదారత దేవీ! 


శంకరురాజ్డీ! శత్రుభ 

యంకరరూపిణి! నిరతదయారసభరప్పా 
తృంకేరుహసంశోొభిని! 

ఓంకారిణి! వందనమ్ము లొందుము దేవీ! 


బహుగర్వలోక భయ కరు 

మహిషాసురు( బీచమడచి, మనుపుచు సురలన్‌ 
“మహిషాసురమర్దని” యని 
మహితచరిత(గంటివి గద! మాతా! దేవీ! 


నీదగు కారుణ్యరస 

స్వాదు మధురమెంత రుచులొసంగునొ! గౌర్‌! 
యాదేవమౌనులు భవ 

త్సాదాబ్దములొంద వేచి వదలరు దేవీ! 


పసుపుంగుంకును గొజులు 

పసిండి కమ్మలును తాళి, భార్యాంకములై 
వసుధను “ఐదుని” రాండ్రన 

నపలాది సుమంగళి యవుదమ్మా దేవీ! 


- పృధిని 


శ్రీవాణీ 





అం అ అ 











“సుదుర్దర్భ మిదం రూపందృష్టివా ససియన్మమ 
దేవా అప్యస్య రూపస్స నిత్యం దర్శన కొంజ్ఞిన ౩” 
జ Cl జు 


నీవు చూసిన ఈ విశరూపము చూడ శక్యము 
కానిది. దేవతలు సైతం ఈ రూపమును దర్శించగోరు 
చుందురు, 


విశ్వరూప దర్శన భాగ్యము అచ్యుతుడు 
అర్జునునికి అనుగ్రహించెను. భగవానుని దర్శించుటకు 
పరిమిత నేత్రములతో చూడబడే అవకాశమే లేదు. ' 
అనంతుని గాంచే నేత్రము అనంతమయ్యే ఉండాలి, 
అనంతమైన నేత్రమే అద్భుత నేత్రము. అదియే జ్ఞాన 
నేత్రము. అదియే శ్రీకృష్ణుడు అర్జునునికి (ప్రసాదించి 
తద్వారా తన విశ్వరూపము దర్శింపచేసెను. కాలాన్ని 
అధిగమించిన కమనీయ స్థితి, దేశాన్ని దాటిన దైవస్థితి, 
విశ్యములోని విశ్చనాధుని విశేష స్వరూపము దివ్య స్వరూప 
సందర్శనము. విశ్వరూప సందర్శనము అనునది ఒక 
అద్భుత మహోన్నత ఆధ్యాత్మికానుభూతి. సంపూర్ల్ణమగు 
భగవదవతారము శ్రీసాయిదత్త జయంతి రోజున 
అమూర్యాత్మకము దత్తమూర్తిగా జోజుకరుకు దర్శనమిచ్చి 
అనుగ్రహించెను. తిరిగి రామ, కృష్ణ శివ మారుత్యాది 
రూపములో 'నానా'కు తన దివ్యస్వరూప సందర్శన 
మిచ్చారు. ఆ యోగాన్ని ఎల్లవేళలా పునశ్చరణ చేసుకోవాలి, 
పదేపదే బాబాచేత కబురందుకొన్నా విద్యావంతుడనని, 
ఉన్నతోద్యోగస్తుడననే అహంకారముతో నానా మనస్సు 
బాబావైపు మరలి రాలేదు. కాని పూర్వజన్మ సుకృతము 
భగవదను(గ్రహము పూర్ణముగా ఉండుట చేతనే నానాకు 
శ్రీసాయి సందర్శన భాగ్యము లభించింది. 

'స్వామీ! నన్నేల పిలిపించితిరి' - అని నానా వేసిన 
ప్రశ్నకు బాబా ఎంతో ప్రశాంతంగా సమాధానం చెప్పారు. 

“ప్రపంచమున ఎందరు లేరు! ప్రత్యేకముగా నీకై 
కబురంపితినే! నీవెరుగక పోవచ్చును. కాని గత మూడు 
జన శ్రలనుండి మనకిరువురకును సంబంధమున్నది. నిన్ను 
చూడక నేనెట్టుండగలను! నేను కోరిన నీవు రాక ఎట్లు 
తప్పించుకొనగలవు? సందేహము లేక చూడుము” అని 
బాబా భక్త రక్షణ పరతం[త్రమగు పవిత్ర హస్తములతో 


కరికి న ఇ 19,9904 49 గీ గి సి 84121011 %1%12 844) 


దుశ్చేడూడు గందిెద్దణ యాగం 


న క TCP EP TE 








నానా నేత్రములు తాకెను. 


గత మూడం జన్మల గాద కన్నుల 
ముందుండెను, అయోమయావస్టతో నానాకు అగమ్య 
గోచరముగా ఉన్నది. ఇంకనూ సంశయము వలదు అంటూ | 


బాబా తన వామ హస్తము ఎత్తి చూపించెను. 


జన్మ జన్మాంతరములు తపమాచరించిననూ 
లభ్యముగాని దివ్యమూర్తుల దర్శనము ఏకకాలమున 
నానాకు లభించినది. దివ్య తేజోమూర్తియగు శ్రీ సాయి. | 
శ్రీ శివ, శ్రీమారుతి రూపములతో (ప్రసన్నుడై దర్శన 
మిచ్చెను. తన కన్నులను తానే నమ్మలేని స్థితి యందు 
పులకరింతలతో సాయి నామమును గానం చేయ 
(ప్రారంభించెను. 


శ్రీ సాయి సాదరముగా నానాను కౌగిలించుకొని 
అమర సుఖాన్ని అందించారు. అహంభావం అంతరించిన 
నానా (క్రొత్త వ్యక్తిగా అవతరించెను. 


“ఆహా!! ఎంతటి అద్భుతమైన అనుభూతి, 
సాయి నామస్మరణ ఎన్ని జన్మల పుణ్యఫలము, నానాకు 
శ్రీ సాయి అందించిన అపూర్యానుభూతి నామజపము, 
సంకీర్తనలతో నేడు మనలో కూడా అనుభవించవచ్చు. 

సత్యసాయి తన అమృత దృష్టితో “బంగారూ”, 
అంటూ జనవాహినిని తన వైపుకు మరలించుకుంటూ 
పరిపూర్ణమైన భక్తి భావము, ఆత్మ సమర్పణ చేసుకున్న 
ఎందరో భక్తులకు విశేషమైన తన విశ్వరూప సందర్శన 
భాగ్యం కలుగ చేస్తూనే ఉన్నారు. మనస్సులో నిర్మలత్వం 
సహజమైన (ప్రేమ భావంతో సత్యసాయి రూపంలో నాటి 
నానా అనుభవాల్ని మనం పొందగలగడం నిజంగా 
అపురూపమే. 

'మత్తః పరతరం నాన్యత్కించి దస్తిదనుంజయ!' 
అర్మునా! నాకంటే వేరుగా మరియొకటి 
విశ్యమందుఏదియూ లేదు! అని చెప్పినట్టు తన అభయ 
హస్తంతో శ్రీ సాయి అంతటా తానే అయివున్నాడు. & 


జననరి 98 శ్రునాణీ 





శ్‌ దధానా కర పద్మాభ్యామక్షమాలా కమండలూ, 
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. 


దుర్గాదేవి యొక్క నవళక్తులలో ద్వితీయ 
స్వరూపం (బ్రహ్మచారిణిది. ఇక్కడ (బ్రహ్మ శబ్దార్దం 
తపస్సుగా వస్తుంది. (బ్రహ్మచారిణి అంటే తపశ్చారిణి - 
న ఆచరించునది వేదస్తత్ష్యం తపో బ్రహ్మ - వేదం 
తత్త్యం తపస్సు “బ్రహ్మ” శబ్దార్దాలే. బ్రహ్మచారిణే 
స్వరూపం పూర్ణ జ్యోతిర్మయమై అత్యంత భవ్యమైనది. 
ఈమె దక్షిణ హస్తంలో జపమాల, వామహస్తంలో 
కమండలం ఉంటుంది. 
తన మూర్యజన్మలో ఈవేెం పొమవంతుని 


పుత్రిరూపంలో (ప్రభవించిన వేళలో నారద దేవర్షి 


ఉపదేశానుసారం శంకర భగవానుని భర్తగా పొంద అత్యంత 
కఠిన తపస్సు చేసింది. ఈ దుష్కర తపస్సు కారణంగానే 
ఈమెను తపశ్సారిణి అంటే “బ్రహ్మచారిణీ నామంతో 
జనులు వ్యవహరించేవారు. వేయి సంవత్సరాల కాలం 
ఈమె కేవలం ఫలమూలాలు మాత్రం (గ్రహించి గడపి 


వేసింది. శతవత్సర కాలపర్యంతం కేవలం శాకంపై 


జీవించింది. కొంత కాలం కఠినోపవాసం చేసి ఆకాశం 
(క్రింద ఎండ వానలను లెక్కచేయక భయంకర కష్టాలను 
సహించింది. ఆ కఠిన తపస్సు తరువాత మూడు వేల 
సంవత్సరాలు రాలిన ఆకులను మాత్రం భక్షించి 
అహర్నిశలూ శంకర భగవదారాధన చేసింది. ఆ తరువాత 
ఆమె ఎండుటాకులను భక్షించడం . కూడమానివేసింది. 
ఎన్న వేల సంవత్సరాలు జలరహితంగా, నిరాహారంగా 

తపస్సు చేసింది. పర్ణాలను కూడ విడనాడడం వల్ల 'అపర్థా 
నామంతో ఆమె ఖ్యాతిగాంచింది. 


వేల నంవత్సరాల కఠిన తపస్సు కారణంగా 
బ్రహ్మచారిణీ దేవి శరీరం క్షీణించిపోయింది. తీవ్రతరంగా 
ఆమె కాయం కృశించింది. అట్టి ఆమె దశను తిలకించిన 
ఆమె తల్లి దెవి తీవ్రంగా వేదనపడసాగింది. ఆమె 


తన పుత్రిని ఆ తపస్సు నురిడ విరమింపచెయ్యాలని 
ఉమా” అరే వద్దు, ఒ వద్దు అని పిలచింది. నాటి నుండి 
బ్రహ్మచారిణీ దేవి యొక్క పూర్వజన్మనామంగా 'ఉమా' 


య ౭ 
ol 


ఆవే తసన్సుకు జన్మ్నతయంలో హాహాకారాలు 
చెలరేగాయి. a బుషులు, సిద్దులు, మునులు 


పురాణసందు రొధొకృష్ణనలార్తి | 


అందరికందరూ - (బ్రహ్మచారిణీ దేవి యొక్క ఆ 
తపళ్ళర్యను అబూతపూర్వకంగా పుణ్యకృత్యంగా వర్షిస్తూ 
ప్రశంసించారు. చిట్టచివరకు బ్రహ్మదేవుడు ఆకాశవాణి 
ద్వారా ఆమెను సంబోధిస్తూ ప్రసన్న స్వరంలో - ఓ దేవీ! 
ఇంత వరకూ ఎవరూ ఇట్టి కఠోర తపస్సు చేయలేదు. 
ఇట్టి తపస్సు నీకు మాత్రమే తగినది. నీ ఈ లౌకిక 
కృత్యాన్ని సర్వులూ దశదిశలూ కొనియాడుతున్నారు. నీ 
కోరిక పరిపూర్షమగును గాక! చంద్రమౌళీశ్చరుడు పతి 
రూపంలో నీకు లభించును గాక! ఇక నువ్వు తపస్సు 
మాని స్వగృహానికి వెళ్ళు. ని తండ్రి నిన్ను పిలవ శీఘ్రంగా 
వస్తున్నాడు.” 

దుర్గామాతయొక్క ఈ ద్వితీయ స్వరూపం భక్తులకూ, 
సిద్దులకూ అనంత ఫలాలను ప్రసాదించునట్టిది. ఈమె 
ఉపాసనవల్ల మానవులలో తపస్త్యాగ వైరాగ్య సదాచార 
సంయమాలు వర్ణిల్లుతాయి. జీవితంలోని కఠిన సంఘర్షణ 
నేళల్లో కూడ సాధకుని మనస్సు విచలితం కాదు. 
బ్రహ్మచారిణీ దేవి కృపవల్ల సాధకునకు సర్వే సర్వత్రా 
సిద్ది, విజయాలు లభిస్తాయి. దుర్గా పూజలో రెండవనాడు 
ఈమె ఉపాసనయే చేయబడుతుంది. ఆ రోజున సాధకుని 
మనస్సు “స్వాధిష్టాన చక్రంలో" ఉంటుంది, ఆ చక్రంలో 
స్తిరంగా ఉండునట్టి మనస్సుకల యోగి ఆ తల్లి భక్తిని 
పొంది ఆమె కృపకు విశేష పాత్రుడవుతాడు. 


i బ్రహ్మచారిణీ దేవికి జై ॥ 


గ 


|] 


a 


wn Ta «rt Fa hol వజ అతల కలం ర తనక మా తు మంతో అండా న. 
5 శన! sr యై aww న న. క్‌ శాల మీ 
టు 0 





ఏదో ఒక కోరిక ఉండకుండా ఉండదు. ఏ కోరికాలెని 
మనిషి ఉన్నాడనడం హాస్యాస్పదం, అతిశయోక్తి, 

కాషాయాంబరాలు ధరించి, కఠోర నియమ 
నిష్టలతో ముక్కు మూసికొని కారడవులలో తపస్సు చేసే 
ముని పుంగవులకు కూడా కోరిక ఉంది! సర్వసంగ 
పరిత్యాగులము, మాకే కోరికాలేదని కొందరు చెప్తూండడం 
కద్దు! కాని అలాంటి వారికీ జన్మరాహిత్యమైన మోక్ష 
ప్రాప్తికలగాలన్నదే ప్రధానమైన కోరిక. అందుచేత కోరిక 
అన్నది తప్పని సరి! కోరికన్నది కలుగకుండా ఉండాలేకాని 
కలిగితే కష్టమే! కలిగిన కోరిక తీరగానే మరొక కోరిక 
వస్తుంది! అనంతంగా కలిగే కోరికల్ని తీర్చుకోవడంలోనే 
మనిషి జీవితం వృధా అయ్యే ప్రమాదం ఉంది! . 


కోరికలను రెండు రకాలుగా చెప్పవచ్చును. 
స్వార్దపూరిత కోరికలు! స్వార్ద రహిత కోరికలు! తనకోసం, 
తనవారి కోసం, తన లాభం కోసం తాపత్రయ పడే కోరిక 
స్వార్ధపూరితం! జగతి కోసం, జనుల కోసం జంజాటపడేది 
స్వార్హరహితం! 


శ్రీరామవ ట్సాబిషేకానికి నిర్ణయం 
జరిగిపోయింది. అయోధ్యావాసులందరు ఆనందో 
త్సాహాలతో పొంగిపోతున్నారు. అసూయా (గ్రస్తురాలు, 
మలిన మనస్కురాలు అయిన మంధర తప్ప! తన 
వాక్చాతుర్యంతో, కల్టాకపటమెరుగని కైక మనసు 
మార్చివేస్తుంది. అదను చూసి, అలనాడెప్పుడో 
పతిదేవుడిచ్చిన వరాలను గుర్తుచేస్తుంది కైకకు! అంతే! 
స్వార్హపూరితమైన రెండు కోరికలను బహిర్గతపరుస్తుంది 
కైక! భరతుని పట్టాభిషేకము - శ్రీరాముని వనవాసము! 

యాగ భంగము చేస్తున్న రాక్షస సంహారము 
కొరకు విశ్వామిత్రుడు _దశరధునాశ్రయిస్తాడు! 
తత్కార్యార్దం, రాముని తనతో పంపమని విశ్వామిత్రుడు 
కోరతాడు! ముక్కుపచ్చలారని పసివాడిని వదులు 
కోవడానికి దశరధుని మనసొప్పదు! వలసినంత సైన్యాన్ని, 


ధనాన్ని తీసికొని, తానొచ్చి యాగరక్షణ చేస్తానంటాడు! 
తన కోరిక తన స్వార్దం కోసం కాదని, జగత్‌ కళ్యాణం 
కొరకేనని, రాముని వలనే ఆ కార్యం సాధ్యమవుతుందని 
నచ్చచెప్పాడు! ఆ తరువాత కధ మనందరకు తెలిసినదే! 
రామాయణ మహాకావ్యంలో యిలాంటి ఉదంతాలెన్నో 
ఉన్నాయి. కైకేయి కోరిక ఎందర్నో కష్టాలపాల్టేస్తే, 
విశ్వామిత్రుని కోరిక అందరికీ సుఖశాంతులను 


కలిగించింది! 


“స్వామీ! వీ వద్ద గురూవ దేశం 
పొందాలన్నదొక్కటే నా కోరిక” అంటూ ఓ శిష్యుడు 
గురువుగార్ని ఆశ్రయిస్తాడు (ప్రతిరోజూ! ఎంత 
కొాలమయినా ఆ గురువు పెదవి విప్పి పలుకలేదు! 
అలాగేనన్నట్టు దృష్టి ప్రసరిస్తాడు! ఆఖరికి ఓ రోజున 
శిష్యుడితో సముద్ర తీరం చేర్తాడు! “స్వామీ! నా ఉపదేశం 
సంగతి మరిచిపోయారా?” అంటూ అడుగుతాడు శిష్యుడు. 

“లేదు నాయనా!...... అందుకే వచ్చాను..... అలా 
చూడు! ఆ సముద్రంలో అలలు సద్దుమణిగాక ఉపదేశం 
చేద్దామని చూస్తున్నాను” అన్నాడు. 

“ అదేమిటి స్వామీ! అది అసాధ్యం కదా! 

“అవున్నాయనా! అలల వెంబడి అలలు 
వస్తున్నట్లే కోరిక వెంబడి కోరిక పుట్టుంది! అందుకని 
నువ్వడిగిన  ఒక్కకోరికా తీరిస్తే యింకో కోరిక పుట్టుంది 
కదా! అందుకని కోరికలనదుపు చేసికొంటూ నీ కర్తవ్యాన్ని 
నీవు నిర్వర్తించుకో! అదే నా ఉపదేశం అంటాడాయన! 

ఆంగ్ల సామెత “లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌” అన్నట్టుగా, 
నీతోపాటు, నీ పొరుగువాడు సుఖజీవనం సాగించేలా నీ 
కోరికలు ఉన్నంతకాలం నీకేహాని జరుగదు. | 


జననం ౨8 స్రవారీ 


రసనద వా 33,3 


ప రజ 2 TMA గ (444 PED 
Cs FOES FE పంచన గె 


అర్హరా(త్రి దాటింది. బంకించం(ద్రచటర్దీ తమ 
“బంగదర్శన్‌” ప(త్రికలో ప్రచురణ కోసం వచ్చిన 
వ్యాసాలను పరిష్కరిస్తూ, (ప్రచురణకు సిద్దపరుస్తున్నారు. 
ఆ సమయంలోనే మాతృభూమి పట్ట మమకారం 
పెల్లుబికింది. తమలో భావాలను కాగితం ఏపైకెక్కించారు. 
త్రం యకోనత పత్రికలో కొంత సలం ఉన్నట్టు 
గమనించారు. తమలో మెదలిన గీతాన్ని పత్రిక 
కెక్కించారు. మరోమారు చదివారు. “వందేమాతరం” 
అంటూ శీర్షిక పెట్టారు. 


అంతకు ముందు వంద సంవత్సరాల [క్రితం 
బెంగాల్‌లో తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన సన్యాసుల 
విప్లవ గాధ 'ఆనందమఠం' గా వెలువడింది. ఆనంద మఠం 
ఉద్యానవనంలో వెలసిన ముద్దమందారం వందేమాతరు'. 


ఆనందమఠం అచిరకాలంలోనే జనాదరణ 
పొందింది. గుజరాతి, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో 
అనువదింపబడింది. 1896లో జరిగిన అఖిల భారత 
కాంగ్రెస్‌ మహాసభలో రవీంద్రనాధటాగూర్‌ ఆ గీతాన్ని 
పాడారు. 


బంకించంద్ర చటర్జీ 1875లో కలకత్తా నుండి, 
స్వగ్రామాన రైల్లో వెళ్తూ, రైలు కిటికీ నుండి బయటికి 
చూస్తూ ఉన్నారు. నదీనదాలు, స సస్యశ్యామలమైన 
బయళ్ళూ, ఫలపుష్పభరితమైన ఉద్యానవనాలు, కొండలు, 
లోయలు చూస్తూ భారత భూమి సుందర దృశ్యాలను 
తిలకిస్తూ పులకరించి పోయారు. ఆ మధురానుభూతుల 
నేపధ్యంలో వెలువడిన గీతం “వందేమాతరం. 

బెంగాల్‌ ర్మాష్టవిభజన వంగర్యాష్ట ప్రజలకు 
గుండెకోతలా బాధించింది. మహోద్యమం ప్రారంభమైంది. 

ఉద్యమానికి బీజాక్టరంగా వెలువడింది 
వందేమాతరం. మహా యంత్రంలో (ప్రజలను 
ఆవహించింది. జాతి నినాదంగా మారింది. 

అప్పట్లో బెంగాల్‌ గవర్నర్‌ పుల్లర్‌, బహిరంగంగా 
'వందేమాతరం' పాడటాన్ని నిషేధించారు. 





యయ 


ఒకసారి అలహాబాద్‌లో కొందరు యువకులు 
“వందేమాతరం అంటూ వ పీక్కటిల్లేటట్టు 
నినాదాలతో ఊరేగింపు సాగించారు. పోలీసులు వారిని | 
అరెస్టు చేశారు. ఈ వార్త విన్న య స్వయంగా 


జాననుద్ది హనునుచ్చాప్తై 


జైలు వద్దకు వెళ్ళారు. వందేమాతరం అంటూ నినాదాలు 
చేశారు. ప్రభుత్వం బంధితులనందరినీ విడుదల చేసింది. 

బంకించంద్ర చటర్జీ డిప్యూటి మేజి(స్టేట్‌గా 
ఉండేవాడు. తన విధులను నిక్కచ్చిగా చేసేవారు 
నిర్భయంగా ఉండేవారు. ఆంగ్రేయాధికారులు బంకిం 
బాబు పట్ల ఎంతో మర్యాదగా మసలుకొనేవారు. 


బెంగాలీలు 'వందేమాతరంిను 'బందేమాతరంి 
అంటూ పాడుతారు. ఆంగ్లేయులకు ఆ మాటలు 
“'బందూక్‌మారోగా వినిపించేవి. 


భారతజాతిని ఉత్తేజపరచి మహోద్యమానికి 
నాందీవాచకం పలికిన వీరగీతం 'వందేమాతరం'. “కీ 


ఇదురనీణ 


“ఉత్తమానేవ సేవేత 

ప్రాప్తకాలే తు ముధ్యమాన్‌ 
అధమాంన్లు న సేవేత 

య ఇచ్చేద్‌ భూతిమాత్మనం:” 





ఎవడు తన ఉన్నతిని కోరుచున్నాడో, వాడు 
ఉత్తమ పురుషులను ' సేవించవలెను. అవసరము 
వచ్చునప్పుడు మధ్యమ పురుషులనన్న సేవింపవచ్చును 
గానీ, అధమ పురుషులను ఎప్పుడును సేవింపరాదు. 


Rn) 









బాబా జీవ్‌తిమి జగతిత్‌ సం 


AAAI 


INIA LX 

ఒకరి సందేశం వల్ల మరొకరికి ప్రయోజనం 
ఏమిటి? వాక్కుతో చెప్పినది విన్నవాడి మీద కల్గించే 
ప్రభావం ఏమిటి? అసలది నిజంగా (ప్రభావాన్ని 
వేయగల్లుతుందా? అదే సత్యమైనట్టయితే వాక్సరుల చేత 
ఈ లోకం ఏనాడో దివ్యలోకం అయిఉండేది. వినేవాడీ 
మనస్సు ఎప్పుడూ మాట్లాడేవాడి (ప్రవర్తన, నడకలను 
| పరిశీలిస్తుంటుంది. అందువల్లే నోటితో చెప్పే సందేశం 
కన్నా ఆచరణలో కన్పించే ఆదర్శం పరిశీలకుని మీద 
అనూహ్య ప్రభావాన్ని వేస్తుంది. వాక్కుకి అసలు (ప్రభావమే 
ఉండదని కాదు. అది మనస్సు - ఆచరణలతో 
విరోధించకుండా (శ్రుతి కలుపుకున్నప్పుడు మహాశక్తి 
వంతమవుతుంది. దీన్నే మనవాళ్ళు “త్రికరణ శుద్ది 
అన్నారు. (త్రికరణశుద్దిని పొందినప్తుడు అతడి వాక్కు 
అమోఘం అంటే తిరుగులేనిది అవుతుంది. అట్టాగే అతడి 
సంకల్పం అంటే మనస్సు తిరుగులేనిది. అట్లాగే అతని 
కర్మ తిరుగులేనిది. ఇట్టాంటి శుద్దపురుషులే “మహా 
సిద్దులు.” మహాసిద్దులే అవతార పురుషులు. 

అవతార పురుషుడి జీవితం గత (ప్రారబ్దం చేత 
నడిచేది కాదు - అది 'స్వ సంకల్పితం'. అది'యాంత్రికం 
కాదు. పరమచైతన్య విలసితం. అది ప్రయోజకం కాదు. 
పరమ ప్రయోజనవంతం; మామూలు మానవుల జీవితాలు 
ఎక్కువ భాగం ఇతరులకేమీ, అటు మంచికి కాని చెడుకి 
కానీ, (ప్రేరేపించవు. మన జీవితాలు ద్వందాత్మకాలు. అవి 
కష్ట సుఖమయం. అవతార పురుషుడు ద్వంద్వాతీతుడు. 
మాయ అతనికి లోబడి ఉంటుంది. మాయతోనే లోకాన్ని 
నడుపుతున్న పరమేశ్వరుడు అవతరించి వచ్చినప్పుడు ఆ 
తన జీవన కాలంలో మాయను తొలగించి మూల సత్యాన్ని 
సాధకులకు చూపుతుంటాడు. అనుభవంలోకి 
తెస్తుంటాయి. ఈ తేవడమే ఆయన సందేశం. ఇది 
వాక్సూరితం కానక్కరలేదు. ఇది కేవలం అనుభూతి 
పూరితమైంది. బాబా వారి 'మహిమ'లన్నీ ఈ అనుభూతి 





శ శ తీ 
ఉననది Ye TE వెలు శవా లల్య్లున్సు ఆ మ 





eG 


EET 
een Le ! 

















దశం 


J 


మనకు కల్గడం కోసరమే. 


భాట్టం శ్రీరామమూర్తి గారు “బాబా జీవితమే 
జగతికి సందేశం” అన్న ఆ (గ్రంధం చదువుతుంటే పై 
విధంగా అనిపిస్తుంది మనకు. 500పుటల ఈ (గంధం 
చదువుతుంటే మనం సాయిలోకంలో సాయిరాముడితో 
సాలోక్య సాయుజ్య స్థితిని పొందుతున్నట్లే అనిపిస్తుంది. 
ఈ (గ్రంధాన్ని చదువుతున్నప్పుడు కొంతసేపు 


నందినొండి విరభద్రుయ్య 


అద్భుతాశ్చర్యాలలో మునిగిపోతాం. మరికొంతసేపు మన 
అదృష్టాన్ని మనం ప్రశంసించుకొంటాము. ఇంకొంతసెపు 
బాబాతో మనకున్న కొద్ది కొద్ది అనుభవాల రహస్యాలను 
విశ్తేషంచుకొంటాము. ఇంకొంచెంసేపు “శ్రీరామమూర్తి 
గారెంత ధన్యులు”. ఇంత గొప్ప [గ్రంధం రాయడానికి 
భగవాన్‌ ఆయన్ని ఎంతగా అనుగ్రహించి ఉంటారో అని 
అనుకొంటాము. చివరగా మనం “శాంత'చిత్తుల 
మవుతాము. ఇలాంటి (గ్రంధాలకి చివరి అంశమే (ప్రధానం. 
ఏ నవలో, ఏ కావ్యమో కాదిది. ఇందులోది ఊహాత్మక 
కాల్పనిక జగత్తు కాదు. ఇందులోని స్వామి జీవితం, 
స్వామి ఉపదేశాలు అన్నీ పరమ సత్యాలు. వాటిని 
వింగడించడంలో శ్రీరామమూర్తిగారిని భగవానుడు 
ఆవహించిన అంశం (ప్రత్యక్షరంలోనూ కన్పిస్తుంది. 


స్వామిని ఇంత తీయగా అందించిన ఈ 
(గ్రంధం భక్తులకు చేయబోతున్న సేవ అపారం. కనుక 
ప్రతి ఒక్కరూ ఈ (గ్రంధం స్వంతం చేసుకుంటే 
సముచితమైన న్యాయం చేకూర్చినవారమవుతాము. 


గ్రంధ ్రాప్తిస్టానము : 
శ్రీ సత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్లికేషన్‌ ట్రస్ట్‌ 
ప్రశాంతి నిలయం : 515 134, అనంతపూర్‌ జిల్లా. 


ఆ అన వోలు Tei ce ుంములతోతటువిలతుకతపోత EM brekbo tied, బటులు నతునాటచతోయలాతతనోమల. నలక. లలత బాలక ంరటటనారాలల జి; 














సైన్స్‌ వాణి - 23 






మన పెద్దలు అంటుంటారు - ఏయే కాలాలలో 
వచ్చే పళ్ళను ఆయాకాలాల్లో తింటే ఏ జబ్బులూ రావని. 
మన హైందవుల పూజా విధానంలో ఒక విశిష్టత ఉంది. 
భక్తి భావంతో .భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, 
తోయం - వీటిలో దేనినైనా అర్పించవచ్చు. పత్రం (ఆకు), 
పుష్పం (పువ్వు), ఫలం (పండు), తోయం (నీరు) ఎప్పుడూ 
| ఉండేవి. ఫలాలు బుతువులకు అనుగుణంగా 
| వస్తుంటాయి. భగవంతునికి నైవేద్యంగా పండుని పెట్టి 
కుటుంబసభ్యులు ప్రసాదంగా తినడం ఆనవాయితీ. ఈ 
| విధంగా చేయడం వల్ల ఏదో రూపంలో దేహానికి కావలసిన 
| పోషక విలువలు గల పదార్దాలు ఫలాల రూపంలో 
| అందుతాయన్న ఉద్దేశ్యంతో ఈ పద్దతిని ప్రవేశపెట్టారు 
| మన పూర్వులు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన 
| పరిశోధనలు , తాజాపళ్ళు దేహానికి అవసరమైన పోషక 
పదార్దాలను అందజేయడమేకాక, మానవుల సెక్స్‌ 
జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయని నిరూపించాయి. 
మస్తిష్కంలో “లింబిక్‌ సిస్టం” అని ఉంటుంది. 
ఆకలి, దప్పికల వ్యవహారాలు చూడడంతో పాటు, సెక్స్‌ 
సామర్ధ్యాన్ని కూడా ఈ లింబిక్‌ సిస్టం అదుపు చేస్తుంది, 
ఇందుకు తాజాపండ్లు, కూరగాయలు ఎంతగానో దోహదం 
చేస్తాయి. బ్రిటీష్‌ శాస్త్రజ్ఞుల పరిశోధనల (ప్రకారం కారట్‌లు, 
పుచ్చకాయలు, మామిడి పళ్ళు, స్పినాక్‌ (SPINACH), 
ఆ(ఫికాట్‌ (AFRIC07) మొదలైన వాటిలో లభించే “ఎ” 
విటమిన్‌, రక్తంలో ఉండే కోలెస్టరాల్‌ని (క్రొవ్వు సంబంధిత 
రసాయనం) చురుకైన సెక్స్‌ హార్మోన్‌లుగా మారుస్తుంది, 
అలాగే బంగాళాదుంపలు, అరటిపళ్ళు మొదలైన వాటిలో 
ఉండే బి-విటమిన్‌ కూడా సెక్స్‌ హార్మోన్‌ల తయారీలో 
ముఖ్య పాత్ర వహిస్తుంది. మనిషి అలసి పోయినప్పుడు 
సెక్స్‌ హార్మోన్‌ల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అలసటను 
' తగ్గించడానికి పొటాషియం ధాతువు సహాయపడ్డుంది. 
అరటిలో ఇది పుష్కలంగా ఉండటంతో, దీనిని తినడం 
వల్ల అలసట తగ్గి సెక్స్‌ హార్మోనుల తయారీ (ప్రేరేపిత 
మవుతుంది. 
మన భారతదేశంలో మిరియం గురించి 
తెలియని వారెవరూ లేరు. ఇది మన వంటకాలలో 
ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అసలు నాలుగు వందల 
ఏళ్ళ (క్రితం పోర్చుగీసు వారు మనదేశంలో, దక్షిణ అమెరికా 





'4భారీరీయ సంపుదాయాంలో దాగిన రిజ్ఞానిం 





నుంచి తెచ్చి మిరపకాయలను (ప్రవేశపెట్టకముందు, 

కారంకోసం మిరియాలనే వాడేవారు. మిరియాల వలె ' 
కారంగా ఉంటుంది. కనుకనే “మిరియంపుకాయ” అయి |} 
అదే “మిరపకాయ”గా మారింది. వంటకాలలోనే కాకుండా 
జొషధంగా కూడా మిరియాలు ఎంతగానో 
ఉపయోగపడ్డాయి. పడిశం, గొంతునొప్పి, అజీర్తి వంటి | 
రుగ్మతలు కలిగినపుడు విరియాల కషాయం 







తాగుతుండటం మన ఇళ్ళలో అలవాటే. ఈ మిరియాల 
నుంచి “పైపెరీన్‌” అనే ఆయుర్వేద జొషదం లభిస్తుంది. 
దీనిని పొడుగుగా ఉండే నల్ల మిరియాలునుంచి తయారు 
చేస్తారు. ఈ బౌషధం అనేక వ్యాధుల నివారణలో | 
ఉపయోగపడడమే కాకుండా అనేక అలోపతిక్‌ బౌషధాల 
సామర్ధ్యాన్ని కూడా పెంచగలదని ఇటీవలి పరిశోధనలు 
నిరూపించాయి. జమ్మూలోని (ప్రాంతీయ పరిశోధనా | 
సంన్భకి చెందిన శాస్త్రజ్ఞులు ఈ విషయంలో 
ప్రశంసనీయమైన కృషి చేశారు. అలోపతి వైద్యంలో సల్సా | 
మందులు, యాంటిబయాటిక్‌ మందులకు విశేష 
(వ్రాధాన్యం ఉంది. అధిక శాతం వ్యాధుల్ని ఈ మందుల 
తోనే నయం చేస్తారు. వీటిలో రిఫామ్‌పైసిన, యాంసిసిలీన్‌, 
టెట్రాసైక్లిన్‌ వంటి వాటిని తరచుగా వాడుతారు. ఈ 
మందుల్ని ఈ సైపెరీన్‌తో కలిపివాడటం వల్ల, ఆమందుల 
వైపుణ్యం 150 నుండి 250 శాతం వరకు పెరిగినట్టు 
శా(స్త్రవేత్తలు కనుగొన్నారు. రక్తపుపోటు తగ్గించడానికి 
సర్పెంటినా, వాక్సిన్‌ వంటి మందులు వాడతారు. | 
సైపెరీన్‌తో కలపడం వల్ల వీటి సామర్ద్యం కూడా బాగా | 
పెరిగింది. అలాగే కుష్టు, క్షయ వ్యాధుల నివారణకు వాడే 
మందుల శక్తి కూడా పైపెరీన్‌ వల్ల బాగా పెరిగింది. 

అలోపతిక్‌ మందులలో చాలా వాటి మూలంగా 
కొందరు రోగులకు రియాక్షన్‌ వస్తుంటుంది. పైపరీన్‌ 
కలపడం వల్ల ఈ అవకాశం కూడా బాగా తగ్గింది. 

ఆధునిక పరిశోధనలు మన (ప్రాచీనులు (ప్రవేశ 
పెట్టిన అనేక పద్దతుల వెనుక గల అనంతమైన విజ్ఞానాన్ని 
బహిర్గతం చేస్తున్నాయి. 


నా శ్రీనాలీ 


వ్యక్తులు - వ్యక్తిత్వాలు : 85 





1982 నవంబరు 2వ తేదీన నెల్లూరు పట్టణానికి 
చెందిన ఒక యువకుడు భా(క్రానంగల్‌ ప్రాజెక్టుకు వచ్చి 
సట్లెజ్‌ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను 
ఎవరయిందీ , ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదీ అప్పటికి 
ఎవరికీ తెలియదు. కాని తర్వాత ఆ వ్యక్తీ సుప్రసిద్ద 
పాత్రికేయుడు, సాహిత్య పరిశోధకునిగా, సుప్రసిద్ధుడైన 
బంగోరె అనబడే బండి గోపాలరెడ్డి అని తెలుగు (ప్రజలు 
తెలిసి ఆశ్చర్యపోయారు. కుటుంబ కలతల వలన కాని, 
ఆర్టిక చిక్కులు వ్యక్తిగత సమస్యల వలన కాని ఆయన 
| ఆత్మహత్య చేసుకోలేదని, ఉన్నత పదవులలో ఉన్న పెద్దల 
వంచనకు, దగాకు గురై నిస్పహతో ఆత్మహత్య 
చేనంకున్నాడని తెలిని పాత్రికేయులు, సాహిత్య 
పరిశోధకులు ది(గ్భమ చెందారు. 


పరిశోధకునికి కావలసింది సత్యాన్ని వెలికి 
తీయాలన్న పట్టుదల. అవసరమైతే గడ్డివాములో 
ఇరుక్కుపోయిన సూదిని వెదికి బయటకు తీయగల ఓపిక 
సై విషయాలలో తృప్తి పడక పరిశోధనకు నిర్జుష్టతను 
సాధించాలన్న, నిజాయితీ. ఇవి బండి వారికి పుష్కలంగా 
ఉన్నాయి. ఇవికాక నిర్భయత్వం, నిర్మాహమాటత్వం 
నిజాన్ని కుండబద్దలుకొట్టినట్టు మాత్రమే కాక ఎదుటి 


వారెంత గొప్పవాడైనా మొహం పగిలేట్టు చాకుతో గీసినట్టు 


| చెప్పగల సాహసం , న్యాయం తనదైనప్పుడు ఎదుటి వాడు 
ఎంత బలవంతుడైనా లెక్కచేయని ధిక్కార, ధీరణి 

ప్రదర్శించాడు. ఇవి ఒక్కొక్క సారి మితిమీరినందు వల్లనే 
బంగోరెఅనేక మందికి అందులో ఆస్తులు, మి(త్రులు 

అనేవారికి శత్రువయ్యారు, వంచనలకు గురి అయ్యారు. 

ఛార్లెస్‌ ఫిలిప్స్‌ (బ్రౌన్‌ బహుముఖ వ్యక్తిత్వాన్ని 

మరింత వెలుగులోకి తెచ్చిన వ్యక్తి బంగోరె.” తిరుపతిలో 

బ్రౌను పరిశోధనా కేంద్రం, హైదరాబాదులో వేమన విజ్ఞాన 

కేంద్రం, విశాఖపట్టణంలో సి.ఆర్‌. రెడ్డి పరిశోధనా కేరద్ర 
ప్రాజెక్టులలో పని చేసి పరిశోధన విషయం రాజీపడని తన 


దగాకు, వంచనకు గురయి ఆత్మహత్వ 
పీరిశుధరకుడు బంగం 


వైఖరిని బంగోరె నిరూపించుకున్నారు. 

బంగోరె పుట్టింది నెలూరు జిల్లా కోవూరు 
తాలూకా మనగల్టు (గ్రామం. ఆంధ్ర విశ్శవిద్యాలయం 
నుంచి బి.కామ్‌. ఆనర్పు డిగ్రీ సంపాదించిన ఆయన తత్‌ 
సంబంధిత ఉద్యోగాల కోసం (ప్రయత్నించలేదు. కడప 
జిల్లాలో సెంట్రల్‌ బ్యాంక్‌ అకౌంటెంట్‌ ఉజ్యోగం లభించినా 
ఆయనకు తృప్తి లభించలేదు. పాత్రికేయ వృత్తి మీద 


01 నాసుదేనరావు 


అభినివేశంతో వాల్తేరు ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 
చదువుకున్న రోజుల్లోనే స్రవంతి” అనే వార పత్రికను పెట్టి 
నష్టపోయారు. విజయవాడలో 'ఆంధ్ర జ్యోతి” దిన పత్రికను 
నార్ల వెంకటేశ్చరరావు గారు స్టాపించినప్పుడు కొద్ది నెలలు 
సబ్‌-ఎడిటర్‌గా పనిచేశారు. కాని ఆయన పాత్రికేయ 
జీవితానికి సుస్థిరమైన పునాదిని వేసింది నెల్లూరు పత్రిక 
'జమీన్‌ రైతు.' 

పాత్రికేయ జీవితం : ఇక్కడ మనం ఆయన 
'జమీన్‌రైతు' పత్రిక గురించి కొద్దిగా చెప్పుకోవాలి. 1930 
దశకంలో దేశ భక్తుడైన నెల్లూరు వెంకట రామానాయుడు 
గారు జమీందారి రైతుల కోసం ఈ వార పత్రికను 
స్థాపించారు. అది ఆనాటి నుంచి నేటి వరకు నెల్లూరు 
మండల ముఖవాణిగా పనిచేసింది. ఆ (ప్రజల జీవితాలలో 
తాదాత్మ్యం చెందింది. ఆణి ముత్యాల వంటి జర్నలిస్టు 
లను తయారు చేసింది. 1964 నుంచి 1971వరకు 
బంగోరె ఆ పత్రికలో ఉపసంపాదకునిగా పనిచేశారు. వార్తా 
కధనంలోనూ, రాజకీయ వ్యాఖ్యల్లోనూ, (గ్రంధ 
విమర్శనాదుల్లోనూ తనదైన పద్దతిని (ప్రవేశపెట్టారు. ఆ 
సమయంలో జీవితాన్ని మలువు తిప్పిన సంఘటన 
జరిగింది. అమెరికన్‌ తెలుగు సమాచార కేంద్రం తన 
వెలుగు వెలుగుతూ లౌటర్ణకు అనువాదకునిగా 


క వప dh 


( నియమించింది. ఆ విధంగా బంగోరె మద్రాసు వెళ్ళారు. 


చాలా మంచి జీతం, నిర్లీతమైన పని గంటలు, 
-| సెలవలు. తనకు తీరిక లభించిన ప్రతి నిమిషాన్ని 
మద్రాసు పబ్లిక్‌ లైబ్రరీలో దాగిఉన్న తదితర (ప్రాచీన 
పుస్తకాలు , పత్రాలను పరిశోధించి అనేక విషయాలను 
బయటకు తెచ్చారు. ఆంధ్ర దేశానికి సంబంధించిన 
సాహిత్య విశేషాల ఉనికిని కనుగొన్నాయి. సాహిత్యంలో 
దాగిఉన్న చారిత్రకాంశాలపై పరిశోధన సాగించారు. 
ఆయన కృషి ఆనాటి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు 
శాఖ అధిపతి ఆచార్య జి. ఎన్‌. రెడ్డిని ఆకర్షించింది. బ్రౌన్‌ 
పరిశోధన పీఠాన్ని విశ్వవిద్యాలయంలో స్థాపించాలని 
ఆయన తలపోసారు. ఆ (ప్రాజెక్టుకు అధినేతగా 
ఉండవలసిందిగా బంగోరెను ఆయన ఆహ్వానించారు. 
బ్రౌన్‌ దొర పట్ట మొదలు నుంచి బంగోరెకు అభిమానం 
ఉంది. ఆరుద్ర, నేలనూతల శ్రీ కృష్ణమూర్తి వంటి చరిత్ర 
పరిశోధకుల విచ్చిన్న స్ఫూర్తితో బంగోరే బాధ్యతను 
స్వీకరించారు. 

బ్రౌన్‌ గురించి 52 సంపుటాలు : 


ఈ (ప్రాజెక్టు ౩ సం॥లు పని చేసింది. తరువాత 
మరో ఆరు నెలలు అతి కష్టం మీద నడిచింది. (ప్రభుత్వం 
దీనికి సహాయం నిలిపివేసింది. ఇటీవలి కాలంలో ఆంధ్ర 
ప్రదేశ్‌ ముఖ్యమంత్రి రోజుకు 5లక్షల రూపాయలు 
ఖర్చుపెట్టి అనేక రోజులు ఢిల్లీ, హైదరాబాదు మధ్య 
| యా(త్రలు జరిపారు. (ప్రతి సంవత్సరం ప్రభుత్వం అనేక 
వందల కోట్ల రూపాయలు వృధా వ్యయం, ఆడంబర 
వ్యయం చేస్తోంది. కాని ఒక మంచి ప్రాజెక్టుకు నిధులు 
లేనందువలన నిలిచిపోయింది. కడపలో (బ్రౌను 
నివసించిన బంగళాను జఉద్దరించి, (బ్రౌను రీడింగు 
రూముగా తీర్చిదిద్దటానికి జానుమద్ది హనుమచ్చాస్తి గారికి 
పరణ ఇచ్చింది బంగోరె. ఈ మూడున్నర సంవత్సరాల 
స్వల్ప కాలంలో బంగోరె బ్రౌన్‌ జీవిత పరిశోధనపై అనల్ప 
కృషి చేశారు. లండన్‌లోని ఇండియా ఆఫీసు బ్రిటీష్‌ 
మ్యూజియం నుంచి (బ్రౌను రచనలు అముద్రిత వ్రాత 
ప్రతులతో సహా అమూల్యమైన సమాచారాన్ని 52 
సంపుటాలుగా మై(క్రోఫీలిముల ద్యారా సేకరించారు. 
ఇందులో రాష్ట ప్రభుత్వం అందించిన ఆర్టిక సహాయం 


కేవలం 15వేల రూపాయలు. 

ఈ (ప్రాజెక్టు తరుపున బంగోరె (బ్రౌన్‌ పై 
రచించిన మూడు (గ్రంధాలను శ్రీ వెంకటేశ్వర విశ్వ 
విద్యాలయం (ప్రచురించింది. అవి బ్రౌన్‌ లేఖలు బ్రౌను 
జాబులలో స్టానిక చరిత్ర శకలాలు. ఆంధ్ర గీర్వాణ సంఘం 
“లిటరరీ ఆఫ్‌ బయో(గ్రఫీ ఆఫ్‌ సి.పి. బ్రౌను”. 

1832 అక్టోబరు ఒక పాశ్చాత్యుడు, ముగ్గురు 
దేశీయులు మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషలలో 
ఒక వార పత్రికను స్టాపించడానికి 1838లో తెలుగులో 
వచ్చిన పత్రిక 'వృత్తాంతి' గురించిన అప్పటి ఒక అర్టి 
పత్రాన్ని పంపారు. ఆ అర్జా నఖలును బంగోరె స్వీకరించి 
బ్రౌన్‌ లేఖలలో జేర్చారు. గవర్నరుకు పంపిన ఆ పత్రిక 
'ప్రాస్పెక్టస్‌కు చేరారు. 

1838లో రాజమండ్రి జడ్జిగా ధామస్‌ అనే వారు 
ఉండేవారు. ఆయన భార్య జులియా ధామస్‌ లండన్‌ 
లోని తన స్నేహితులకు రాజమండ్రి విశేషాలు (వ్రాసేది. 
1838లో రాజమండ్రిలోని ఒక రీడింగ్‌ రూం గురించి రిసెర్చి 
కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అవతల సి.ఆర్‌.రెడ్డి విశేషాలు 
1842లో వచ్చిన వర్తమాన తరంగిణి నుంచి (బ్రౌన్‌ పదిల 
పరచిన వ్యాసాలు ఇంకా అనేక చారిత్రక (ప్రాధాన్యం గల 
విశేషాలను బంగోరె బ్రౌన్‌ లేఖలలో వివరించారు. 


రాజమం[డి. వాన్తవ్యులు బొమ్మరాజు 
నాగేశ్వరరావు వృత్తాంతి పత్రికలో పడిన ఒక వార్తను 
పురస్కరించుకొని రాసిన ఉత్తరం, మచిలీపట్టణం 
వాస్తవ్యుడు బుర్రా వెంకట శేషాల శా(స్తి ఉద్యోగం 
ఇప్పించవలసిందిగా బ్రౌనుకు వ్రాసిన ఉత్తరాన్ని బంగోరె 
బయట పెట్టారు. 
పెరంల దగా 


బ్రౌన్‌ రీసెర్చి ప్రాజెక్టు నిలిచి పోయాక బంగోరె 
యోగి వేమన విజ్ఞాన కేంద్రానికి వెళ్ళి వేమన సై పరిశోధన 
ప్రారంభించారు. కాని అక్కడి అధికారుల దురహంకార 
ప్రవర్తనతో ఆత్మ గౌరవాన్ని ఎంతమాత్రం వదలుకోని 
బంగోరె భరించలేక రాజీనామా చేశారు. తర్వాత ఆంధ్ర 
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయ 
ఉపాధ్యక్షులైన సి.ఆర్‌.రెడ్డి గొప్ప వ్యక్తుల గురించి రాసిన 


ఉననరి ౨8 లాాాాాాాాాాాలర 212 శ్సవాడీ 


వ్యాసాలను సంకలనం చేశారు. కాని ఆంధ్ర విశ్వ 
విద్యాలయంలో పలుకుబడిగల ఒక మహనీయుని పేరుని 
ప్రచురించబడింది. ఈ మోసాన్ని బంగొరె తట్టుకోలేక 
పోయారు. మానసికంగా (క్రుంగిపోయాడు. చివరకు అది 
ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసింది. 


ఇవికాక మాలపల్లి నవల, ప్రభుత్వ నిషేధాలు, 
కన్యాశుల్క్మ నాటకం నాటి సామాజిక పరిస్థితులను 
అధ్యయనం చేసి ఆనాటి సామాజిక స్టితిగతులను కళ్ళకు 
కట్టే (గ్రంథం రాశారు. గురజాడ వారి జన్మదినం 
30-11-1851 కాదని 21-9-1862 అని నిరూపించారు. 


తెనాలిలో నేను కృష్ణాపత్రిక సబ్‌ ఎడిటర్‌గా 
పనిచేస్తూ ఉండగా బంగోరె ఆ పత్రిక ఆఫీసుకు బందరు 
నుండి వచ్చారు. గాడిచర్ల హరిసర్యోత్తమరావుగారికి 
రాజుద్రోహనేరం (కింద శిక్ష విధిస్తూ కృష్ణాజిల్లా కోర్టు 
1907లో ఇచ్చిన తీర్పు ప్రతి అది. 


బంగోరె ఆత్మహత్య చేసుకున్న విషయం 










స్టన్‌ ఏన్‌ క 
Nal 
DOI JD. 
రమ య 
క్‌ మము సక కాలి 
తెలిసిందే. కాని దాని వెనుక నున్న మిష్టరీ తొలగలేదు. ZN 
దగాకు, వంచనకు గురయి తీవ్ర నిరాశతో ఆత్మహత్య 


చేసుకోదలచిన బంగీరా స స్వస్థలం నెల్లూరులో కాక ఎక్కడో అడం: నిలువు : 

బాక్రానంగల్‌ ప్రాజెక్టుకు వెళ్ళి స సట్టెజ్‌ నదిలో దూకి ష్‌! 

వ శవాత్య ఎందుకు చేనుకోవలని వచ్చింది? 1 పరిపాలించువాడు 
ంతికి అక్కడికి బంగోరె వెళ్ళిఉంటారని అక్కడ ౩ హనుమంతుడు 
కుండా తీవ్రమైన మాససిక డిప్రెషన్‌కు గురయి 5. రాజ్యాధిపతి 

తు ఆత్మహత్య చేసుకున్నాడేమో! 

బంగోరెను తలచుకుంటే మహాకవి శ్రీశ్రీ మహా 7 ౮ 

(ప్రస్థానంలో ఉదయిని సంపాదకుడు కొంపల్లె జనార్దనరావు 9. మోసానిక్షి కావలసినది 

మరణించినప్పుడు రాసిన శోకగీతిలోని ఈ క్రీంది వాక్యాలు 10. నారాయణపత్ని 


| పన్నిండు నెలల కొలం 
2. ఏనుగు 

3. 'బాగు' చేయుటం కాదు 
4, కేవలం 60 సెకన్లే 

6. - స్పర్శ నివాస న్టాన౦ం 

8. అభయం కోరుట 


గుర్తుకువస్తాయి. 9. చేబ్టజ్‌ 
11. హృదయము చిన్నదైతే? | 
“అడుగడుగునా పొడచూపే నో 12. వయస్సు 
అనేకానేక శత్రువులతో ప పష | 
పొంచి చీకటే కరవజూచే 14. కవిత్వపు కర్త 15. డొనేషన్‌ 
వంచకాల ఈ లోకంలో పొసగక 
16. అక్క శశిక విడిన శిశు చెల్లి తది రితి కికిథైథికితి 16 సబు 
అంచి తానంత శాంత సామ్రాజ్యం | క 
దేన్ని వెదుక్కుంటూ వెళ్ళావోయీ నేస్తం. లంక 17. గరిక చివర విరిగి 
బంగోరె జీవితం అర్జాంతంగా ముగిసి 19. శివకంఠమణి తల క్రిందులైంది 
ఉండవచ్చు. కాని ఆయన బతికి ఉన్నంతకాలం 
అర్ధవంతంగానే జీవించారు. ఛి -కిరిటి 


డననరి “౨8 ' శీనాతీ 


ణ్‌ 


అభకూ 


క క క క కలగక యువతావాణి - 20 
ఇం అనరిలకు దగ్గరి దొదే | 


క ప క య 


(బ్రిటను మాజీ యువరాణి, అతిలోక సుందరి 
డయానా అకాలమృత్యువువాత పడింది. పుట్టిన ప్రతి జీవికి 
మరణం సహజమే అయినా, తప్పనిసరిముగింపే అయినా, 
మరణం ఎప్పుడైనా, ఎవరికైనా దుఃఖభాజకమే అవుతుంది. 
అంతో, యింతో పేరు ప్రఖ్యాతులున్నవారు, పదుగురికి 
తెలిసినవారు ఏ ప్రమాదవశాత్తో మరణిస్తే అదే మరింతగా 
విషాదభరితమవుతుంది. డయానా మరణం అట్టా దుఃఖ 
కారకమే అవుతుంది.....అందరికీ. ఏ సంజయ్‌ గాంధీ 
మరణంలాగానో! 


కాకపోతే డయానా, సంజయ్‌, ప్రభృతులు అకాల 
అసహజ మరణాలు కొంత వరకు హెచ్చరికలుగా కూడా 
ఉపయోగపడ్డాయి. మరణించిన వారిని గురించి చెడు 
మాట్లాడ కూడదనేది ప్రపంచ వ్యాప్తంగా పాటించే 
నియమమే అయినా హెచ్చరికల నందించే అంశాలు 
ప్రస్తావించుకోవడం అవసరమే కావచ్చు. 


డయానా సామాన్య 
కుటుంబీకురాలు, ఉపాధ్యాయినిగా _ జీవితం 
ఆరంభించింది. అదృష్టమో, దురదృష్టమో ఆమె అందం 
(బ్రిటీష్‌ యువరాజు ఛార్జెన్‌ కంటిని ఆకర్షించింది. 
రాజవంశపు మర్యాదలను, సంప్రదాయాలను అతిక్రమించి 
ఆయున డఉడయానాను వివాహమాడాడు. 
రాకుమారుడాయన. సంప్రదాయ విరుద్దంగా పెండ్డాడిన 
భార్యతో ఆయన సం(ప్రదాయకమైన పవిత్ర జీవితాన్ని 
గడవలేకపోయాడుట. (స్రీలోలత్వం ఆయనను 
వెంబడించేదిట. దానిని డయానా సహించలేకపోయింది. 
అసహజ, అపమార్గాలలో దానిని నివారింప చూసిందట. 
తనకు వివాహేతర సంబంధాలున్నట్టు ఆమె (ప్రచారం 
జరుగనిచ్చింది. అదంతా రాజవంశానికే తలవంపులైతే 
ఆమె సంతోషించినదేమో? కాని విడాకులకది దారి 


అందాలరాశి, 





ఉనీనరి '98 


తొసీటప్పటికి ఆమె భరించలేకపోయింది. యువరాజుతో 
వివాహ విచ్చిత్తి తర్వాత, ఆమె ఒక విధమైన కక్షతో, 
ప్రతీకారేచ్చతో 'డోడీ” అనే భాగ్యవంతునితో (ప్రేమ 
కలాపాలు (ప్రారంభించింది. విడాకులు పుచ్చుకున్న వారు, 
వితంతువులు పునర్వివివాహం చేసుకోవడం పాశ్చాత్య 
దేశాల సాంప్రదాయమే. అట్టా సంప్రదాయ బద్దంగా ఆమె 


కీశ్సే ఆర్‌. ఎస్‌, ౩. మూర్తి 


డడ్డసోమరొకరనో మింలని పెండ్లి చేసుకుంటే 
సరిపోయేది. అట్లా చేయలేదామె. బ్రిటీష్‌ రాజవంశం 
పరువు తన చేతనైన మేరకు తీయాలనే ప్రతీకారేచ్చతో 
ఆమె డోడీతో స్వేచ్చా విహారం సలుపసాగింది. ఇద్దరు 
ఎదిగి వచ్చిన పిల్లల తల్లి, అతిలోకసుందరి ఆమె స్వేచ్చా 
విహారాలు పత్రికలవారికి వ్యాపార వస్తువులయినాయి. 
ఆమె రహస్య కలయికల ఫోటోలకై వెర్రెత్తి పోయింది 
ట్రిటను స్వేచ్చా విపణి. ఆ ఫోటో (గాఫర్ల వేట నుండి 
తప్పించుకొనే ప్రయత్నమే ఆమె ఘోర మరణానికి దారి 
తీసినదంటున్నారు. 


మనలో కూడా ఇటువంటి బలహీనతలు 
కన్సిస్తూ ఉంటాయి. మనకెవరి మీదనో కోపం వస్తుంది. 
ఏదో ఒక చెడుకి పాల్పడి, ఆ కోపాన్ని 
తీర్చుకోవాలనుకుంటాం. పెళ్ళాం మీద కోపం వస్తే (త్రాగి 
యింటికి వెళ్ళటం ఆమెకు తగిన శిక్ష అనుకుంటాం, 
తండ్రి మీద కోపం వస్తే చదువు మానేసి పరీక్షలు తప్పడం 
ఆ తండ్రికి శిక్ష అనుకుంటాం. కాని, ఆ విధానం 
అపమార్గమనీ, అది అనర్జాలకు దారి తీస్తుందని మనం 
గమనించలేం. అపమార్గమెప్పుడూ అనర్జాలకే దారి 
తీస్తుంది. 


సమాసము. 





శ్రేవాణీ 


సంజయ్‌ గాంధీ విషయంలోనూ యిట్లాగే 
జరిగింది. ఆయన దేశపు మంచిని ఆశించాడు. కాని 
దానినంతా అపమార్లాన సాధించాలని ఆలోచించాడు. తల్లీ 
కొడుకులు కలిసి ఎమర్జెన్సీ దయ్యాన్ని ఆవాహన చేశారు. 
దేశ (ప్రజ యిద్దరినీ జోడించి శిక్షించింది. అయినా వారి 
కళ్ళు తెరుచుకోలేదు. మళ్ళీ యిద్దరూ ఎన్నికల్లో గెలవడం 
అదో హైప్‌ (మత్తు) అయింది. విమానం నడిపే కమాండో 
నియమాలు వారికుంటాయి. అన్ని నియమాలనూ 
అతి(క్రమించి (ప్రవర్తించుటయే గొప్పతనమనుకున్నాడో 
ఏమో, సంజయ్‌ నియమ విరుద్దంగా గాలిలో పల్టీలు 
కొట్టించాడు విమానాన్ని. బొమ్మ విమానంలా అది 
భూమిని గుద్దుకుంది. సంజయ్‌ అకాల మృత్యువాత 
పడ్డాడు. నియమ విరుద్దమైన (ప్రవర్తన, అపమార్గాన 
నడవటం - అది సుగమ్యాలకు మనలను చేర్చదు. 
అనర్జాలకే అది దారి తీస్తుంది. 


డయానా మరణం సందర్భంలో మరో వ్యాఖ్య 
కూడా విన్సిస్తున్నది. (బ్రిటన్‌లో స్వేచ్చా విపణి మొదటి 
నుంచే అమలులో ఉంది. ఇట్టి విపణిలో గొంతులు 
కోసుకునే పోటీ ఉంటుంది. సిటీ బస్సులు (పైవేటువారివైతే, 
అవి రోడ్డు మీద ఎట్టా పోటీపడుతుంటాయో మనం ప్రతీ 
నగరంలోనూ పరికిస్తూనే ఉంటాం. పది పైసల టికెట్టు, 
కోయటానికి,ఆ బస్సులవారు ఎటువంటి ప్రమాదాలనూ 
“పట్టించుకోరు. (బ్రిటన్‌ పత్రికల మధ్య, టి.వీ. మధ్య 
ఇట్లాంటి పోటీనే ఉంది. డయానా అక్రమ ప్రణయాల 
ఫోటోలతో అక్కడి పత్రికా ఫొటో గ్రాఫర్లు లక్షాధికారులవు 
తుంటారుట. ఆ లక్షల పోటీ మనస్తత్వం తోనే వారు 
డయానా, డోడీలున్న కారును వెంబడించారు. వారిని 
“మృత్యువు వరకు తరిమికొట్టారు. 

-శ్రిప్తుడిప్తుడే మన దేశంలో కూడా పత్రికలు, 
టి.వీ.ఛానల్సు మధ్య ఇటువంటి ప్రమాదకరమైన పోటీ 
(ప్రారంభమవుతున్నది. సెన్సేషనల్‌ వార్తలను యివ్వాలని 
(ప్రముఖ దినపత్రికలు రోజుకో వార్తను వండి, తమ 
పేజిలలో వడ్డిస్తున్నాయి. రాజకీయ నినాదాలు, అక్రమ 


సంబంధాలు, రహస్య ప్రణయాలు వంటివి మన దిన 
పత్రికలకు కూడా చక్కటి వ్యాపారపు సరుకే అవుతున్నాయి. 

అట్టాగే టి.వి ఛానల్స్‌ ఒక దానిని మించి 
మరొకటి అశ్లీలతను, హింసా(ప్రవృత్తిని, అనాలోచిత 
ఆలోచనలను, విశ్చంఖలత్యాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలను 
పోటీమనస్తత్వంతో రూపొందిస్తున్నాయి. ఒక ఛానల్‌ 
మిడ్‌నైట్‌ మసాలా పాటలను చూపిస్తే, మరొక ఛానల్‌ 
అర్దరా(త్రి పాటలను అందిస్తోంది. ఒక ఛానల్‌ 
సెంటిమెంటల్‌, మెలో (డ్రమెటిక్‌ చెత్తను ప్రచారం చేస్తే మరొ 
ఛానల్‌ హింసాపూరిత సీరియల్‌ను టెలికాస్ట్‌ చేస్తుంది. ఇట్లా 
స్వేఛ్చా విపణి పేరుతో మనం ఆరంభించిన ఆర్దిక 
సంస్కరణలు, ఆర్థిక సంపదను 'పెంచకపోయినా, ఆ 
విపణికి రెండు అంతర్భాగమైన అనర్జాలను మాత్రం 
పెంచుతున్నాయి. 

నేటి యువత సర్వస్వాన్ని పరిత్యజించి, ఈ టి.వీ 
ఛానల్సోకు, పత్రికల చెత్తకు, సినిమాల చెమటకు 
పరవశులవుతున్నారు. ఇటువంటి అపమార్లాలన్నీ 
అనర్జాలకే వారిని నడిపిస్తాయని గుర్తెరుగలేకపోతున్నారు. 


యువతే గొంతెత్తి వేటికైతే వ్యతిరేకంగా 
ఉద్యమించాలో అట్టి అపమార్లాలకు యువతే మొదటి బలి 


“పశువులవుతున్నారు. యువతా వాణి సరిగ్గా ధ్వనిస్తే తప్ప 


జాతి వికసించదు. 


ముఖింతకుత చందు 


“నాస్తి లోభ సమోవ్యాధిః 
నాస్తి క్రోధ సమోరిపుః 
నాస్తి దారి ద్య్యవత్‌ దుఖం 
నాస్తి జ్ఞానాత్‌ పరం సుఖమ్‌.” 
లోభముతో సమానమైన రోగము లేదు. 
కోపముతో సమానమైన శత్రువులేడు. దారిద్ర్యము 
వంటి దుఃఖము లేదు. జ్ఞానము కంటే గొప్పదైన 
సుఖము లేదు. 





(j 
WT rT 
| ey 


న. 
జువానుదో మము మ 


gn 
శ 
జం 


“భగవాన్‌ సాయి మహిమలు 
గ 





“ఎంత మంది శాస్త్రజ్ఞులు ఎన్ని పరికరాలతో, 
ఎన్ని సంవత్సరాలు పరీక్షించినా, నా గురించి తెలిసికోలేరు 
కాని, ప్రేమ, హృదయ నిర్మలత కలిగిన వారికి నా గురించి 
సత్యం కొంతైనా తెలుసుకోవటానికి ఎక్కువ కాలం 
పట్టదు,” బాబా 
డాక్టరు ఓసిస్‌, డాక్టరు హెరాల్డ్‌సన్‌ అమెరికా 
దేశంలో పేరు మోసిన శాస్త్రవేత్తలు. వీరిద్దరికి అనేక 
పి, హెచ్‌. డి. డిగ్రీలున్నా పరిశోధనాతృష్ష తీరలేదు. 


వీరిద్దరూ 1973వ సంవత్సరంలో ఓ కొత్త 
అంశం పరిశోధనకు ఎన్నుకున్నారు. అది నిర్జీవమైన రాయి, 
రప్పా గురించీ, అల్పజీవులైన కప్పా, పాము గురించీ, బుద్ది, 
మనసు వికసించిన ఉత్తమ (ప్రాణి మనిషి గురించి కూడా 
కాదు. సాక్షాత్తు పర బ్రహ్మ స్వరూపుడైన భగవాన్‌ సత్య 
సాయిబాబానే వీరు పరిశోధనా అంశంగా ఎన్నుకున్నారు. 
ఆ నిర్ణయం వీరిద్దరు హోవార్డ్‌నుర్ఫెట్‌ రాసిన “సాయిబాబా, 
మాన్‌ ఆఫ్‌ మిరకిల్స్‌” (అద్భుతమూర్తి) అనే పుస్తకం 
చదివిన తర్వాత తీసుకున్నారు. కాని ఈ నిర్ణయం 
అహంకారంతో గాని, స్వామి చేసే మహత్తులు ఒట్టి మాజిక్‌ 
ప్రధర్శనలన్నీ ప్రచారం చేయాలనే దురుద్దేశంతో గానీ 
తీసుకున్నది కాదు. స్వామిలో ఉన్న దివ్యత్వం కొంచెమైనా 
వీరి పరిశోధనల కందితే, దానిని విజ్ఞాన శాస్త ప్రపంచానికి 
తెలియజేయాలనే సదుద్దేశ్యంతో వీరిద్దరూ భారతదేశానికి 
వచ్చి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. 

పరిశోధనకు నాందిగా, స్వామి గురించి మర్ఫెట్‌ 
రాసిన పుస్తకంలోని అనేక లీలలు గురించి, ఆ పుస్తకంలోనే 
తెల్పబడిన భక్తులను (ప్రశ్నించి, మర్ఫెట్‌ తన పుస్తకంలో 


స్వామి లీలలను గురించి ఏ అతిశయోక్తులు వ్రాయలేదని = 


నిర్దారించుకున్నారు. 


జ్‌సిస్‌, పోరాల్రసన్‌ 


ఆ తర్వాత స్వామి దిరికే అనేక 
ఇంటర్వ్యూలిచ్చారు. మొదటి ఉం ఇద్దరికీ | 
విభూతి, డాక్టర్‌ ఓసిస్‌కు ఒక బంగారు ఉంగరం సృష్టించి | 
ఇచ్చారు. కా స్రజ్ఞలిడ్డర కళ్ళూ స్వామి (ప్రతి కదలికనే గాక, | 
ఆ గదిలో ఉన్న వస్తువులనూ, ఆ గదినీ, స్వామి ధరించిన 
అంగీని, స్వామి జుట్టూనూ నిశితంగా పరిశిలించారు. కానీ 
విభూతి, ఉంగరం ఎక్కడి నుండీ వచ్చాయో వారికర్ణం 
కాలేదు. 


ఒకరోజు వారిద్దరూ “అనువైన వాతావరణంలో 

శాస్త్ర పరిశోధన” అనే విషయం మీద స్వామితో చర్చ 
మొదలుపెట్టారు. స్వామి ఈ చర్చను ఆధ్యాత్మిక జీవనం 
అనే అంశం మీదకు మరల్చారు. “ఆధ్యాత్మిక జీవనం, 
దైనందిక జీవనం రెండు ముఖాల (కవల) రుద్రాక్షవతే 
పెరగాలి” అని చెప్పారు. అమెరికాలో పుట్టి పెరిగిన 
వారిద్దరికీ రుద్రాక్ష అంటే ఏమిటో అర్హం కాలేదు. 
రుద్రాక్షంటే చాలా పవిత్రమైనదనీ, రెండూ ముఖాల రుద్రాక్ష 
చాలా అరుదైనదనీ అనువాదకుడు చెప్పినా వారికర్ణం 
కాలేదు. అప్పుడు స్వామి కొంచెం అసహనంగా తన 
కుడిచేతి గుప్పెట మూసి గాలిలోకి చేయిని తిప్పి, గుప్పెట 
తెరిచారు. అందులో ఒక ద్విముఖ రుద్రాక్ష ఉంది. ఆ 
రుద్రాక్షను చేతిలోనే ఉంచుకొని స్వామి హెరాల్డ్‌సన్‌ వైపు 
తిరిగి నీ కొక బహుమతి ఇవ్వాలని ఉంది' అని చెప్పి తిరిగి 
గుప్పెట మూసి చేతిని గాలిలో త్రిప్పి గుప్పెట తెరిచేసరికి 

ఆ భంట రుద్రాక్ష అలాగే ఉంది. కానీ ఈ సారి ఆ 
రుద్రాక్షలకు రెండు వైపుల చక్కని నగిషీ చేయబడిన 
బంగారపు తొడుగు, పై భాగాన ఎర్రని రాయి పొదగబడిన 
బంగారపు శిలువ, ఆ శిలువ వెనుక భాగాన గొలుసుకు | 


ల తా 


తగిలించటానికి వీలుగా చిన్న రింగూ, అంతా కలిసి చక్కని 
ఆభరణంలా ఉంది. ఆ సృష్టినీ , సృష్టి మీద మరో సృష్టినీ 
చూసి ఆ శా స్రజ్ఞులిద్దరూ అవాక్కయ్యారు. 

అయినా శాస్త జ్ఞాలకు అనుమానాలెక్కువ. 
నమ్మకం తక్కున. మరొక ఇంటర్వ్యూలో స్వామిని 
నియుమబద్ద వాతావరణంలో వరిశోధించటానికి 


అంగీకరించమని కోరారు. “అది తరువాత, ముందు నీ 


ఉంగరం చూసుకో” అన్నారు స్వామి డాక్టర్‌ ఓసిస్‌తో, 
అంతకు రెండు రోజులముందే స్వామి సృష్టించి యిచ్చిన 
ఆ ఉంగరంలోని స్వామి బొమ్మ ఉన్న రాయి కనబడలేదు. 
ఆ గదిలోకి వచ్చినప్పుడు కూడా ఆ రాయి ఉంగరంలో 
గట్టిగా బిగింపబడివుంది. ఆ రాయిని పట్టి ఉంచిన 
కొక్కేలు యదావిధిగానే ఉన్నాయి. ఆ రాయి 
(క్రిందపడిపోవాలంటే ఆ కొక్కేలలో కొన్ని విరిగిపోయి 
అయినా ఉండాలి, లేదా రాయి చిన్న చిన్న ముక్కలై 
రాలిపోయి అయిన ఉండాలి. కానీ అవేమీ జరుగలేదు. 
ఆ రాయి కోసం ఆ ఇద్దరు శాస్రజ్ఞులూ, ఆ సమయంలో 
అక్కడే ఉన్న మరో ఇద్దరు విదేశీయులు కలసి ఆ చిన్న 
ఇంటర్వ్యూ గదినంతా వెదికారు. వీరి అవస్థ చూచిన 
జామి కొంటెగా వారి వంక చూస్తూ 'ఇది నా ప్రయోగం'” 
అన్నారు. జా 

మరి రెండు రోజుల తర్వాత స్వామి మరొకసారి 
పిలిచి వీరిద్దరినీ ఇంటర్వ్యూకి పిలిచారు. డాక్టర్‌ ఓసిస్‌ను 
చూస్తూ “ఈ ఉంగరంలోని రాయి మళ్ళీ కావాలా;” అని 
అడిగారు.. కావాలని చెప్పాడు ఆ శా స్రజ్ఞుడు, స్వామి ఆ 
ఉంగరాన్ని తీసుకుని గుప్పెటలో ఉంచుకొని రెండుసార్లు 
ఊది గుప్పెట తెరిచారు. రెండు రోజుల క్రిందట 
మాయమైన ఆ రాయి తిరిగి యధాస్థానంలో ఉంది. ఆ 
ఇంటర్వ్యూలోనే స్వామి ఒక అమెరికా (స్తీ సీకి రవ్వల నక్లెస్‌, 
ఆమె భర్తకు బంగారు ఉంగరం సృష్టించి ఇచ్చారు, మరొక 
వృద్ద అమెరికన్‌ దంపతుల వైపు తిరిగి “ ఈ రోజు మీ 
33వ వివాహ దినోత్సవం కదూ!”అని అడిగారు. అవునని 
చెప్పటానికి వారికి కొంత సమయం పట్టింది. అప్పుడు 
స్వామి ఒక బంగారు ఉంగరం సృష్టించి వణుకుతున్న ఆ 
బార లం తంల కామె అర పలకాలని. చేతులలో ఉంచి, ఆమె భర్త వేలుకు తొడగమని 


చెప్పారు. మళ్ళీ చేతిని గాలిలో త్రిప్పి ఒక బంగారు ' 
కమలంతో ఉన్న నెక్లెసుని సృష్టించి భర్త చేతికిచ్చి భార్య 
మెడలో వేయమన్నారు. న్‌ 


అక్కడ ఉన్న కొద్ది రోజులలో ఇటువంటి లీలలు 
అనేకం చూసే అవకాశం దొరికింది ఆ శాస్తజ్ఞులిద్ధరికీ 
వారి అంచనా ప్రకారం స్వామి ఇటువంటి లీలలు రోజుకు 
20 నుండి 30 దాకా గత మూడు దశాబ్దాలుగా చేస్తున్నారు. 


తరువాత వారిద్దరూ అక్కడ నుండి కేరళలోని 
మంజేరికి వెళ్ళి ఒక విషయం విచారించారు. అంతకు 
కొద్ది సంవత్సరాల ముందు స్వామి వెంకటగిరిలో ఉంటూ, 
ఆదే సమయంలో మరొక శరీరంతో కేరళలోని మంజేరిలో 
ఉన్న రామమోహనరావు అనే వ్యక్తి ఇంట్లో రెండు రోజులు 
గడిపినట్టుగా మర్ఫెట్‌ తెలిపారు. ఆ విషయం విచారిస్తూ 
ఆ ఊళ్ళోని 8 మందిని తరచి తరచి ప్రశ్నించి అందులో 
అసత్యమేమీలేదని నిర్దారించుకున్నారు. 

వీరి ఈ అనుభవాలను అమెరికాలో ఒక విజ్ఞాన 
పరిశోధనా పత్రిక (ప్రముఖంగా ప్రచురించింది. అన్ని 
దేశాలలోని విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఈ పత్రిక అందుతుంది. 

నిజ జీవితంలో వీరిద్దరూ స్వామి భక్తులయ్యారు. 
స్వామి లీలలను శాస్త్రజ్ఞులు చూసి ఆశ్చర్యపోవలసిందే కాని, 
అర్థం చేసుకోలేరని వీరిద్దరి అనుభవాలు బుజువు 
చేస్తున్నాయి. * 


“నుహాజ్ఞాన మహంకారః 
దంభో ధర్మో ధ్వజో చ్చయః 
దైనం దానఫలం ప్రోక్తం 
సై న్యం పరదూషణమ్‌.” 
అవధి మీరిన అజ్ఞానమే అహంకారం. తన్ను 
తాను మహా. ధర్మస్వరూపునిగ (ప్రకటించుకోవడమే 


దంభోం. దాన వలవమే దైవం. ఇతరులను 
నిందించడమే కొండెకాని తనం. | 


జనవరి '98 ms Oe శ్రీవాణీ 








గళ్ల 


గడ లో గ 


£t 








బాల్‌ (6AUbఅంటే వంగ భాషలో అవధూత 
అని అర్దం. (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న మైమెన్‌సింగ్‌ 
అనే బెంగాలీ [గ్రామంలో 1896 జూలై 8న అనిర్వాణ్‌ 
జన్మించారు. చిన్నతనం నుండే ఆయన ఏకసంథా(గ్రాహి. 
పదకొండవ యేటనే పాణిని రచించిన 'అష్టాధ్యాయి'ని 
ఆయన ఒప్పజెప్పేవారు. చిన్నతనంలోనే ఆయన 
సన్యసించాలనుకున్నారు. కాని ఆయన గురువాయనను 
చదువును కొనసాగించమనటంతో ఢాకాలోనూ, 
కలకత్తాలోనూ ఉన్నత విద్యనభ్యసించారు. తరువాత 
స్వామి నిగమానంద నుండి ఆయన సన్యాసదీక్ష 
స్వీకరించారు. నిగమానందజీ ఆ(శ్రమం అస్సాంలోని 
జోర్హట్‌ జిల్లాలో కోకిలాముఖి నదీతీరంలో ఉంది. అక్కడ 
సాధన అంటే యోగం, ధ్యానం కాదు. పరోపకారం, 
సంఘసేవ - ఇవి (ప్రతిఫలాపేక్ష లేకుండా చేయటం. 
ఆశ్రమం నిర్వహించే పాఠశాలలో అనిర్వాణ్‌ సంస్కృతం 
చెప్పేవారు. 

అనిర్వాణ్‌ సన్యాస నామం నిర్వాణానంద 
సరస్వతి. కొన్నేళ్ళ తరువాత ఆయన సన్యాసాన్ని 
అధిగమించి 'అనిర్వాణ్‌' అన్న పేరుతో అవధూతగా 
మారారు. అన్నిటినీ వదిలి హిమాలయాలకు వెళ్ళి సాధన 
కొనసాగించారు. అన్ని సంగాలకూ అతీతమైన స్వేచ్చను 
పొంది, ఆనందమే సహజస్టితి అన్న స్థాయికి చేరారు. 


ఢిల్లీలో బజార్లవెంట పిచ్చివాడిలా తిరుగుతున్న 
అనిర్వాణ్‌ను కొందరు గుర్తించి అరవిందుని "Lif౭ 
Divine" పుస్తకాన్ని బెంగాలీ భాషలోకి అనువదించ 
వలసినదిగా కోరారు, అనిర్వాణ్‌ వారి కోరికనంగీకరించి 
ఆ పని చేసిపెట్టారు. ఆయన రచించిన [గ్రంధాలలో 
వేదమీమాంస ముఖ్యమైనది. ఉపనిషత్తులు, గీత, యోగ 
మొదలయిన వాటిపై ఆయన చేసిన (ప్రసంగాలు 
పుస్తకాలుగా వెలువడ్డాయి. 
'అనిర్యాణ్‌ దేశమంతా విసృతంగా పర్యటించారు. 
ఆయన చేసిన ఆఖరు యాత్ర - బదరీ - కేదార్‌ యాత్ర. 
మను యాట బు 


అది 1967లో. జీవితమంతా ఆయన స్వయంపాకం 
చేసుకొనే భోజనం చేస్తూవచ్చారు. తన బట్టలు తానే 
ఉతుక్కునేవారు. ఆయన ఆస్టి ఒక చేతి కర్ర మాత్రమే. 


భండారు సర్వతాలరాన్టు 


'అనిర్వాణ్‌ సాంఖ్యయోగాన్ని బోధించేవారు. 
బెంగాలీలోనూ, ఆంగ్లంలోనూ ఆయన (ప్రసంగాలూ, 
రచనలూ చేశారు. 82 ఏళ్ళ వయస్సున 1978 మే 31న 
ఆయన పరమపదించారు. ఆఖరు క్షణం వరకూ ఆయన 
జ్ఞాపకశక్తి తెలివితేటలూ, వివేచనాజ్ఞానము ఏమాత్రం 
సడలలేదు. పదకొండు సంవత్సరాల పాటు ఆయన 
సుస్తీగా ఉన్నా ఏ ఒక్కరోజు ఆయన మూలగటం గానీ, 
బాధపడటం గానీ ఎవరూ చూడలేదు. 'అనిర్వాణ్‌ో అంటే 
నిర్వచించవీలులేనిది అని అర్ధం. సంసారంతోనే కాక 
దేహంతో కూడా అన్ని సంగాలూ తెంచుకొని సాక్షి 
మా(త్రంగా జీవించిన ఆ మహాపురుషుడు సాధించిన స్థితి 
నిజంగా అనిర్వచనీయమే! ఛ్‌ 


శ్రీ 







నాతీ జీవిత సభ్యులు 


శ్రీమతి &శ్ర సోమా సీతారాములు 
భోనగిరి - నల్లగొండ జిల్లా 


| 


NTT రతా తాలి I వాయన | 


ఉననరి '98 పాల ల — కీ నాకీ 















జ 





సంగీత, సాహిత్యాలకు, నాటక రంగానికి 
మచిలీపట్నం పుట్టినిల్లు. బందరు సాహితీ నందనోద్యాన 
వనంలో విరిసిన మందారం ఆంధ్రసారస్వత సమితి. 31 


సం॥ల (క్రితం విజయదశమి పర్వదినాన ప్రారంభమైన యీ _ 


సాహిత్య సంస్థ, పావలా సభ్యత్వంతో సాహిత్య గోష్టుల్ని 
నిర్వహించింది. (ప్రసిద్దులైన పండితుల (ప్రసంగాలను 
ఏర్పాటు చేసింది. కథ, కవితల సంకలనాలను, విమర్శ 
(గ్రంధాలను (ప్రచురించింది. 

ఈ సమితి 30వ వార్షికోత్సవ మహాసభలు 
డిసెంబరు 19,20,21వ తేదీలలో బందరులో 
వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. భగవాన్‌ శ్రీ, 
సత్యసాయి ఆశీస్సులతో 19వ తేదీ సాయంత్రం 
ప్రారంభమైన (ప్రారంభ సాహిత్య సదస్సు శ్రీ చలమలశెట్టి 
నాంచారయ్యగారి జ్యోతి ప్రజ్వలనతో మొదలైంది. సమితి 
గౌరవాధ్యక్షులు శ్రీ బోయిన వెంకటేశ్వరరావు అధ్యక్షత 
వహించిన ఈ సభలో రాష్ట్ర శాసన సభాపతి గౌ॥ శ్రీ 
యనమల రామకృష్ణుడు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు, 
జిల్లా సెషన్సు జడ్జి శ్రీ డి. సత్యనారాయణరెడ్డి సభను 
ప్రారంభిస్తూ, సామాజిక దృక్పధం లేని కవిత్వం 
నిప్ర్రయోజనమని, ప్రాచీన కవితారీతుల్ని ఆధునిక కవులు 
అధ్యయనం చేయాలని తమ సందేశాన్నిచ్చారు. 

శ్రీ యనమల రామకృష్ణుడు మాట్టాడుతూ, మన 
భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రభుత్వమూ, 
సాంస్కృతిక, సాహిత్య' సంస్థలు పరిరక్షించుకోవాలని, 
హృదయాన్ని కదిలించేదే సాహిత్యమని, ఈనాడు మంచి 
సాహిత్యానికి తగినంత ఆదరణ లభించడం లేదని, సమాజ 
(శైయస్సును కాంక్షించే మంచి రచనలను ప్రోత్సహించాలని 
చెప్పారు. (ప్రముఖ నవలా రచయిత్రి శ్రీమతి మన్నెం 


సు 


శారద మాట్లాడుతూ భాషపట్ట అవగాహన లేనివారు, 
సాహిత్య పరిజ్ఞానం లేనివారు, ఈనాడు రచయితలుగా 
పరిగణింపబడడం శోచనీయం అన్నారు. “వేదకాలంలో 


శ 
స తపము తట వెంత ఈర నుత టం క్యాయహినుడుల డేలు సినీ ఉతుపుతాయయితేటర్‌ హామీ 


Col CRT RE TT antl 





414414 





ఫు సస సక స సో 


MUNG 3) 





స్రీలు” అనే అంశంపై డా॥ బి. సుశీల ప్రసంగిస్తూ, 
మాతృదేవతను మించిన దైవం లేదని, సర్వేజనా 
స్సుఖినోభివన్తు సమస్త సన్మంగళాని భవన్తు మొదలైన 
సూక్తులు బుగ్వేదం నుండి వచ్చినవేనన్నారు. “జానపద 
కళారీతులు' అనే విషయంపై తెలుగు విశ్వవిద్యాలయం 
రీడరు డా॥ జయాసలోమి (ప్రసంగిస్తూ జానపద కళారీతులు 
మన సంస్కృతిలో (ప్రధానమైననని, అవి అంతరించి 
పోకుండా కాపాడుకోవాలని, వాటి అభివృద్దికి, తెలుగు 
విశ్వవిద్యాలయం చెఫట్టిన అధ్యయన తరగతుల గురించి 
వివరించారు. సమితి కార్యదర్శి శ్రీ కొట్టి రామారావు తమ 
నివేదికలో గత 30 ఏళ్ళుగా సమితి నిర్వహించిన సాహితీ 
కార్యక్రమాలను ఏవరించారు. 
20వ తేది ఉదయం జరిగిన (గ్రంథావిష్కరణ 
సదస్సుకు డా॥ఎ. అశ్యనీకుమార్‌ అధ్యక్షత వహించారు. 
ముఖ్యఅతిధిగా పాల్లొన్న శ్రీ జి. హరగోపాలకృష్ణ ప్రసంగిస్తూ 
బందరులో వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్తలు 
కార్య(క్రమాలను విసృతంగా ఏర్పాటు చేయడం మంచి 
పరిణామమని, మచిలీపట్నం సాంస్కృతిక రాజధాని 
కావాలని ఆకాంక్షించారు. తొలుత శ్రీ పి, శేషగిరిరావు 
(అడిషినల్‌ యస్‌.సి.) సభను ప్రారంభిస్తూ సాహిత్యం 
సర్వజనహితాన్ని కోరాలని, సమాజానికి మంచిని 
బోధించాలని, వేనున, నుమతీ శతక వద్యాలను 
సోదాహరణగా వివరించారు. ఆచార్య కోట సుందర రామ 
శర్మగారు రచించిన “శివమహిమ్నస్తోత్రం”, “సుందరా 
నందము” అనే రెండు (గ్రంధాలను సర్వశ్రీ కాశీనాధుని 
పూర్ణమల్లికార్డునుడు, డా॥బి. ధన్వంతరీ ఆచార్య 
ఆవిష్కరించగి* సర్వశ్రీ జోశ్యుల సూర్యభారాయణమూర్తి, 
రావిరంగాం-పులు (గ్రంథ సమిక్ష చీశారు. శ్రీ కోట సుందర 
రామశర్మగారికి సహస్ర చంద్ర దర్శన మహోత్సవం 
జరిగింది. దీని ప్రాధాన్యతను గురించి డా॥ చిజ్ఞావూరి 
- శివరామకృష్ణ వివరించారు. మనిషి జొన్నత్యానికి, సర్వ 
పాపహరణకు యిది దోహదపడుతుందని చెప్పారు. 


చ టల a ల Er 8 ef 









ORT Wee ae స % జ స్‌ అ ల we? శ 

pt eS ha Ta a యే 
Wats i eT, Euan Tay 

సిపిబ్రౌన్‌ (గ్రంధాలయాన్ని పొట్టి శ్రీరాముల 


లక్షల ఆర్షిక సహాయం అందచేశారు. పై అంతస్తులో 
య యూ అ 


| | విడిది గదుల నిర్మాణము కోసం ప్రస్థుత కలెక్టరు శ్రీ 


(sn 


సాహిత్యాభిమానులు, వదాన్యులు ఉదారంగా 


సహకరించవలసినదిగా విన్నవిస్తున్నాను. 


20వ తేదీ సాయం[త్రం జరిగిన “సాహితీ 
సౌరభం” సదస్సుకు సమితి అధ్యక్షులు శ్రీ 
బి.సత్యేనారాయణ అధ్యక్షత వహించగా, జ్ఞానపీఠ అవార్డు 
(గ్రహీత డా॥ సి.నారాయణరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని, 
సాంస్కృతిక విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం రెండు రెక్కలుగా 
ఉన్నప్పుడే రా(ష్ట్రాభివృద్దీ సాధ్యమవుతుందని, ఈ రెండు 
రెక్కలలో ఏదిపోయినా అభివృద్ది కుంటుపడుతుందని 
రాష్ట్ర సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో హైదరాబాదులో 
కల్చరల్‌ కాంప్లెక్స్‌ను నిర్మించదలచామని, గతంలో 
సాహిత్య, సాంస్కృతిక, లలితకళల అకాడమీలు 
నిర్వహించిన పాత్రను ఈ “కళ సముదాయ భవనంలో 
నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సాహిత్యసేవ 
చేస్తున్న రెండే రెండు సంస్థలలో, రాష్ట్ర రాజధానిలో 50 






| తెలుగు విశ్వ విద్యాలయం పరిశోధనా కేంద్రంగా | 
గుర్తించుటతో పాఠకుల సంఖ్య నానాటికీ పెరుగుతూ | 
(ప్రస్తుత భవనంపై మరో అంతస్తు | 
నిర్మాణం 2 ఇది వరలో ఇన్‌చార్జ్‌ 
| కలెక్టరు ఎ. గిరిధర్‌గారు ఈ నిర్మాణానికి రెండున్నర | 








| పరామర్శన విభాగము, పరిశోధక విద్యార్దులకు మూడు | 







| | వి. నాగిరెడ్డి గారు జన్మభూమి నిధుల (క్రింద ఒక లక్ష | 
| రూపాయిలు మంజూరు చేసినందులకు (ట్రస్టువారు | 
తమ కృతజ్ఞతలను తెలిపారు. సై అంతస్థులో . 








| ఒక్కొక్క గది నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతల . 
పేరున 'శిలాఫలకము ఉంచెదమని అందుకు | 






' విరాళాలు అందజేసి ఈ వాగ్దేవి మందిర నిర్మాణానికి . 







- జానీనుద్ధి హనుమ చ్చాపి | 





సంవత్సరములుగా ఉన్న ఆంధ్ర సారస్వత సమితి పరిషత్తు 
ఒకటని, రెండవది సాంస్కృతిక రాజధాని అయిన 
మచిలీవట్నంలోనే ఆం(్రసారన్వత నమితి అని 
(ప్రశంసించారు. 


రాష్ట్ర ఎక్ష్రైజు శాఖామాత్య్యలు శ్రి నెట్టం 
రఘురాం సభను (ప్రారంభిస్తూ తమ తాత, తండ్రులు 
గొప్ప కవులని సాహితీవేత్త కావాలన్న న 
రాజకీయాల్లో దిగిన తరువాత తీరని కోరికగా 
మిగిలిపోయిందని చెప్పారు. ఈ సదస్సులో సమితికి 
చేసిన సేవలకు కృతజ్ఞతలతో శ్రీ బోయిన 
వెంకటేశ్ళరరావుగారికి విశిష్ట సన్మానం జరిగింది. పట్టణ 
వివిధ సంస్థలు యిందులో పాల్గొన్నాయి. 

మూడవరోజు 21వ తేది ఉదయం ధార్మిక 
సాహిత్య సదస్సు జరిగిం3. ఇది సమితి, తిరుమల | 

రుపతి దేవస్థాన ధర్మ (ప్రచార పరిషత్తు - సంయుక్త 
ఆధ్యర్యంలో నిర్వహింవబడింది. దీనికి సమితి 
ఉపాధ్యక్షులు, శ్రీవాణి సంపాదకులు శ్రీ కొమరగిరి 
కృష్ణమోహనరావుగారు అధ్యక్షత వహించారు. వారి 
అధ్యక్షోపన్యాసంలో “ఆధ్యాత్మికత అంటే భజనలు, 
యజ్ఞాలు, పుణ్యక్షేత్రాల సందర్భనే కాదనీ, మనిషి మనీషి 
ఎదగడానికి మన సంస్కృతీ, సాహిత్యాలు దోహదపడాలని, 
సామాజిక స్పృహను కలిగించే ళక్తి రామాయణ, భారతాలకు 
ఉందని, నైతిక విలువల్ని కాసొడుకోవడం మనందరి | 
కర్తవ్యమని వివరించారు. రామాయణం - ఆర్షధర్మం” 
అన్న విషయంపై శ్రీ మొవ్వ వృషాద్రిపతి అనర్గళంగా 

మాట్లాడుతూ రామాయణంలోని జాన్నత్యాన్ని, పాత్రల 
విశిష్టతను సోదాహరణంగా అనేక శ్లోకాలను ఉటంకిస్తూ 
ప్రసంగించారు. “భాగవత-భగవద్గీతల సమన్వయం” అన్న 
అంశంపై శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గంభీరోపన్యాసం 
చేస్తూ భగవద్గీతను లక్షణంగా, భాగవతాన్ని లక్ష్యంగా ఎన్నో 
ఆధ్యాత్మిక రహస్యాలను విపులీకరించి, మన సంస్కృతికి 
పట్టుగొమ్మలైన భాగవత, భగవద్గితలను పఠించవలసిన 
ఆవశ్యకతను విశదీకరించారు. 

21వ తేదీ మధ్యాహ్నం కవితాసదస్సు జరిగింది. 
సమితి వ్యవస్థాపక అధ్యక్షులైన (ప్రముఖ కవి, విమర్శకులు 
శ్రీ అద్దేపల్లి రామమోహనరావు అధ్యక్షత వహించిన యీ 


జనవరి 98 లాల 2 యా శీ నాణీ 


~*~ 


సభలో శ్రీ పణికుమార్‌, (డిప్యూటి కమీషనర్‌ కమర్షియల్‌ టాక్సెస్‌) మాట్లాడుతూ, కవితాబీజం పాఠకుని హృదయంలో 
మహావృక్షమై ఎదగాలని, గత అయిదారు సంవత్సరాలనుండి మంచి సాహిత్యం అనేక పాయలుగా సాగుతోందని, అన్ని 
పాయల మధ్య అవగాహన ఉన్నప్పుడే అది ప్రవాహమవుతుందని, కవుల సంకలనాలకు 'ముందుమాటి అనవసరమని, 
వనర mr ఎటు వెళ్ళాలి” అని నిర్ణయించుకొని, కవితా ప్రయాణం చేయాలని యువకవులకు తమ 
సందేశాన్నిచ్చారు. శ్రీ, ద్దేపల్లివారు మాట్లాడుతూ, 'నిజమైన సాహిత్య ప్రియుడికి, సాహిత్యం సృష్టించేవాడి మీద అభిమానం 
ఉండాలని, అలా అస్తవ్యస్ట పరిస్థితి నేడు గోచరిస్తున్నదని, ఫలితంగా సాహిత్యం దిగజారి పోతున్నదని ఆవేదన 
వెలిబుచ్చారు. కవితా పఠన కార్య క్రమాన్ని నిర్వహించిన డా మాదిరాజు రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో 
సాహిత్య, సాంస్కృతిక కార్యమ్రాలు విజయవంతంగా జరుగుతున్నాయని, వీటి మధ్య అవగాహన ఆరోగ్యకరమైన 
పరిణామమని ప్రశంసించారు. కవితా గోష్టిలో 40 మందికి పైగా కవులు పాల్గొని స్వీయకవితాగానం చేశారు. 

21వ తేదీ సాయంత్రం ముగింపు సభకు అధ్యక్షత వహించిన ఆచార్య గంగప్ప మాట్లాడుతూ, తెలుగు నాటకానికి 
పూర్వ వైభవం తెచ్చేందుకు కళాకారులందరూ సమష్టి కృషి చేయాలన్నారు. ఆయన సమితి వెలువరించిన ప్రత్యేక 
సంచికను ఆవిష్కరించారు. డా॥ది. సాయికృష్ణ యాచేంద్ర (వెంకటగిరి) సంగీత గేయధార అవధానానికి సమన్వయ 
కర్తగా డా॥మంగళగిరి ప్రమీలాదేవి వ్యవహరించగా పృచ్చకులుగా సర్వశ్రీ, అద్దేసల్లి రామమోహనరావు, కె.వై. యల్‌. నరసింహం, 
స్వర్గరాజ హనుమంతరావు, చిట్టా గోపాలకృష్ణమూర్తి 'నవ్యకవి' నాదెళ్ళ పురుషోత్తమశాగస్తి, శ్రీమతి యన్‌. వరలక్ష్మి పాల్గొన్నారు. 
ఈ అవధాన రూపకల్పనలో రాగ,తాళ, భావ సమ్మేళనాన్ని సాధించడం ఒక (ప్రత్యేకత. డా! er శ్రావ్యమైన 
సంగీత గేయధార రసజ్ఞులను విశేషంగా ఆకర్షించింది. ఈ అవధానాన్ని బందరులో నిర్వహించడం ఇదే ప్రధమం. శ్రీ 
అద్దేపల్లి వర్షనాంశాన్ని యిస్తూ “నిశీధిలో అత్మహత్య త్యకు వెళ్తున్న (స్త్రీని ఎలా ఓదార్చి, వెనుకకు మరల్భ వచ్చునో" వర్ణించమని 
అడిగారు. “నిశీధి సమయంలో నిరాశ రు. అంటూ “చీకటి కడుపున వేకువ, దాగి ప్రస్‌ తెలుసుకో” అని 
అద్భుతంగా అవధానిగారు పూరించారు. రాగ,తాళ నిర్దేశాన్ని శ్రీ చిట్టా గోపాలకృష్ణమూర్తి చేయగా, పల్లవి పూరణ 
అంశాన్ని శ్రీ నాదెళ్ళ నిర్వహించారు. ఆశువు అంశాన్ని శ్రీ స్వర్ణరాజ నిర్వహించగా, పదనిషేదాన్ని శ్రీ కె:వై.యల్‌. 
నిర్వహించారు. శ్రీమతి వరలక్ష్మి “ఇష్టపది” అంశంగా గీతాన్ని, సంగీతాన్ని సమన్వయించి చెప్పమని కోరగా “గీతమే 
సంగీతం - సంగీతమే గీతం” అంటూ మధురంగా పూరించి, అవధాని, (శ్రోతలకరతాళ ధ్వనులతో వారి (ప్రశంసల్ని 
పొందారు. ఆద్యంతమూ హృదయంగమంగా సాగిన యీ గేయధార మన సంస్కృతికి ప్రతిబింబంగా సాగింది. 

మూడురోజులు జరిగిన సదస్సులో మన సంస్కృతీ సరిరక్షణ ప్రధానాంశంగా పేర్కొనబడింది. బందరు 
పట్టణం పులకించి, సభలను తిలకించింది. ఖై - ఉన 9 నారా 






on Ws 
tnt i న. 
(బు 





bhi ie . | |! ల 
mm టు. న ot Hy ing fit wie నా 1 వ్‌ 
శ్రీ శ్ర్‌హేట్టు నరసింగరావు శ్రేముతి &శ్రీ సొరూరి రాంబాబు శ్రీ సీహెచ్‌, సన్ఫాసివాయుడు 
విజయనగరం - 531 203 పెంటపాడు, ప॥గో॥జిల్లా విశాఖపట్నం - 533 016 


నాల న న lo 


2 0 


= 


= 


ఫి 
0 


శ్రి 
NU 


ఆలి నట. SoS వం ee see ఆ 
స్‌ (1 FSS ain HS, a, als i Fes వ్‌ న సఖా హలా గ్‌ షఫి గి గి 


| 1? + 7211 


క 


ని గస గని గి (సథ 


జ 


Der 
SHR 







హా 


నై 
¢ Wy, 
ఆల'అల'ఆ వ 


శ 
$M 


1 


(గ్ర) 87215 
=” STD. 08555 


re 


[a 


న్న సా AS 
Ae e Ms + గట 


in 
Ws SW, టి 1 1, 


ఇళ! 


న 
అ'అఆలఅ'అఅలఅల'అల 


IN 
Was క 
Nts: 
111 sy 
న 


హో 


3 pF స fr | బస్స 
అ'అల'అఅ'అలఅ'ఆఅ 


ప 
సై + + గ 


గ్‌ 
fey AME 
Me + (17 + 


sn వ 
Dery థు 
"ARMA © AG 


మీకు పుట్టపర్తి యందు ప్లాట్లు ఇండ్ల స్థలాలు కావలసినవారు, అప్ముదలచినవారు 


అటో Lag 


ఈ క్రింది అద్రసుకు సంప్రదించవలెనని కోరడమైనది. 


గ్గ ళ్రర్రోర్రోర్రర్రోర్ర౪౮ 
గ 4 1. నూపర్‌ స్పెషాలిటి హోస్టిటల్‌ ఎదురుగా గల mf JS 
గ 2 గోకులం పోస్టాఖీన్‌ ఎదురుగా గల వ్లాట్టు. FJ వ 


| M.R.0. ఆఫీను ఎదురుగా గల ప్లాట్లు. 


5. అార్‌యెంట్ట కావలనినవారు. " 
4 6. వ్రశాంతి నిలయము దర్గరలో గల వ్లొట్టు. 
నా నం 


శ  త్రతిథెలా 10వ తెదీన వాగీనీ నిడాన్‌ నందు డ్రా తీయబడుడు, క; 


Ta 
వ 


le els ల ల 44+ 
వ ౮ 
si 


శ 
Si 


112 * గట? 


(య్‌ 
ry (Sl 


ఘణ 
hh 


శ 


ర! 


Wo oy 
sSleslscdl3 






ye 


కన 


4. బీడుపల్లికి పోవు బన్ను రోడ్డుకు గల వ్లాట్లు. 


సళ్ల 
11 
3. 


i 


Nhe Ys WW, ఈటీ! 


న్‌ 
న 





జ 






జ 


clecsles రరా!ముడా ols 


డ్‌ ర క. 
క 
mm nd 


సాయి హరి రియల్‌ ఎస్టేట్స్‌ క 
14 

ప్రా॥ పి, సిద్దయ్య శెట్టి ee 
ఆర్భవైశ్ళ నంఘము వైన్‌ ప్రెసిడెంట్‌ 
ఆర్భదైశ్య సత్రుం ఫ్రంట్‌ రూమ్‌, పుట్టపర్తి స్‌! 


(1 


SU 
Wy ఈ ఈల ఈ ఈ అ ఆల అ అ ఈ అ ily lly అ అట అట అ యట 


క్ట 


TET రుత TEI ముదా ద ముదు దు దా ముదు తాత టాక చు. తాచ(డాదా'ఉఅతు/ఛాచు.యు 


జనవరి 98 లాయ 1 న 





గుంటూరు -దగ్గర సీతానగరంలో అంజలి, 
కరా అనే భార్యాభర్తలు ఉండేవారు. కాంతారావు 
సీతానగరం కరణం. అంజలి, కాంతారావు యిద్దరూ శ్రీ 
సత్యసాయిబాబా భక్తులు. వాళ్ళ ఇంటిలో ప్రతి రోజూ 
శీ సత్యసాయిబాబాకి పూజలు జరుగుతూనే ఉండేవి. 
ఒకసారి కాంతారావుకి కామెర్టు వచ్చినవి. తగ్గితే 
గుంటూరులోని నీ భజన మందిరానికి వచ్చి నీ భజనలో 
పాల్గొంటాం” అని శ్రీ సత్యసాయిబాబాకి మొక్కింది 
అంజలి. వారం రోజులలో కాంతారావుకి కామెర్లు తగ్గినవి. 
కాంతారావుకి బాగా కులాసా చిక్కిన తరువాత, ఒక 
సాయంకాలం కాంతారావు అంజలితో మోటారు సైకిల్‌ 
మీద గుంటూరులో శ్రీ సత్యసాయిబాబా భోజన 
మందిరానికి వెళ్ళారు. భజన అయిపోయే సరికి బాగా 
చీకటి పడింది. తిరిగి కాంతారావు మోటార్‌ సైకిల్‌ మీద 
అంజలితో సీతానగరం బయలుదేరాడు. 


గుంటూరు పొలిమేరలు దాటగానే “మణికట్టు 
బెణికింది.” అన్నాడు కాంతారావు. “అయితే కొంచెం 
సేపు మీరు వెనకాల కూర్చోండి మోటార్‌సైకిల్‌ నేను 
నడుపుతాను” అన్నది అంజలి. కాంతారావు మోటార్‌ 
సైకిల్‌ మీద వెనకాల కూర్చోగా అంజలి మోటార్‌సైకిల్‌ 
ఛౌనే నడుపసాగింది. పెనుమాక దగ్గరకు వచ్చిన తరువాత 
వాళ్ళకి తెల్లటి లాల్ఫీ, తెల్లటి పంచె ధరించిన యాభై 
సంవత్సరముల వృద్ధుడు కనిపించేడు. ఆ ఆగంతకుడు 
మోటారు సైకిల్‌, ఆపి, “నేనూ సీతానగరం వస్తున్నాను. 
దయచేసి నన్నూ మీతోపాటు సీతానగరం తీసుకువెళ్ళ 
గలరా?” అన్నాడు. కాంతారావు ఆయన్నికూడా “వెనకాల 
కూర్చోమన్నాడు. ఆగంతకుడూ, కాంతారావు మోటార్‌ 
సైకిల్‌ మీద వెనకాల కూర్చోగా అంజలి మోటార్‌ సైకిల్‌ 
తనే నడుపసాగింది. 


మోటార్‌ సైకిల్‌ పోల్కుంపాడు చేరిన తరువాత 

ఆరుగురు దొంగలు మోటార్‌సైకిల్‌ ఆపి ముగ్గురిని 

కర్రలతో కొట్టి, వాళ్ళ దగ్గ దగ్గర ఉన్న డబ్బూ, నగలూ, మోటారు 
a మ ల 


ర 





ఉననరి '98 


రాగంతకుటు 





సైకిల్‌తో సహా మొత్తం అపహరించి పొలాలలోకి 
వెళ్ళిపోయినారు. ముగ్గురూ రక్తం ఓడుతున్న గాయాలతో 
రోడ్డు మీద కూర్చున్నారు. అంజలీ, కాంతారావూ 
ఏడవసాగారు. ఆగంతకుడు “ఆగండి. దొంగలసై 
సమ్మోహన మంత్రాన్ని ప్రయోగిన్తాను” అంటూ ఒక 
మంత్రం పఠించి దొంగల దిక్కుగా నోటితో ఊదేడు. 
ఆగంతకుడూ, అంజలీ, కాంతారావూ ముగ్గరూ దొంగలు 
వెళ్ళిన దిక్కుగా పొలాలలోకి నడిచేరు. అక్కడ దొంగలు 
వాటాలు కుదరక కర్రలతో కొట్టుకుంటున్నారు. అంజలి 
కనిపించగానే దొంగల నాయకుడు. “ఇవిగో మీ నగలూ, 
మీ డబ్బూ. మీ మోటార్‌ సైకిల్‌ మీద మీరు వెళ్ళిపోండి. 
ఈ వెధవల సంగతి నేను ee అమ్మా” అన్నాడు. 
డబ్బు, నగలు చేజిక్కించుకొని, తిరిగి అంజలి 
మోటారుసైకిల్‌, నడుపు తుండగా, కాంతారావూ, 
ఆగంతకుడ్తూ ముగ్గురూ తిరిగి సీతానగరం దిశగా 
బయలుదేరారు. 


మోటారుసైకిల్‌ సీతానగరం పొలిమేరలకు 
చేరగానే ఆగంతకుడు “ఇంకనేను దిగుతాను” అన్నాడు. 
అంజలి మోటారు సైకిల్‌, ఆపగా ఆగంతకుడు దిగి చీకటిలో 
కలిసిపోయేడు. మ. కాంతారావు మోటారుసైకిల్‌ మీద 
తమ యింటికి చేరారు. 


మరునాడు ఉదయం శ్రీ సత్యసాయిబాబా 
పూజకు కూర్చున్న అంజలీ, కాంతారావూ యిద్దరూ 
గమనించేరు. పూజామందిరంలో ఉన్న శ్రీ సత్యసాయి 
బాబా బొమ్మ బట్టలనిండా చిరుగులూ, రక్తపు మరకలు. 
రాత్రి తమతో మోటారు] సైకిల్‌ మీద వచ్చిన ఆగంతకుడు 
శ్రీ సత్యసాయిబాబాయే అనీ, శ్రీ సత్యసాయిబాబా వలననే 
తమ నగలూ, డబ్బూ, మోటారు సైకిల్‌ తమకు దక్కాయని 
అంజలీ, కాంతారావూ యిద్దరూ (గ్రహించారు. ఇద్దరూ 
మనస్ఫూర్తిగా శ్రీ సత్యసాయిబాబాకి నమస్కరించేరు. 


- శ్రీమతి చింతపల్లి అన్నపూర్ణ 


శ్రీవాణీ 










































ల క క EY . 
న్నాను ల్ల 
కక EY EY, షః 
కం రకం రణల TT 7s 

CELT INS NN | జ 
asa TTT ప? 
వళ కాలా FF Ke 
పస 2 ఎసెట్‌ - 
‘Ee ’ యి రియల్‌ ఎఫట్స్‌ = 
i 8 ప్రక్కన | ఏ, 
Se సు.సాండ్‌ ప్రక్క i 
by అంఅదట్దర. టణజ్వుణా A 
Ede Soom జు. 
సా ్‌ గే | = అత్‌ టా! 

ON i 0 మున 
We లొ ౯ 7 
ar . ఆరుగు, | 
లా నిలయం 5.5. హోస్టు రం లాండ్ఞ అమ్మ మ 
Se ప్రశాంతి వాతి పార్దుమెంట్ల థూ wan క 
yD లో గల క్లా సు” Wi నంవ్రదిం ఖో 
de గోకులం దద్దర రాయు తొనుగోలుకు గ ౮747౮౮జ్క్కొ 12 
JE Dn EAE SARA A 44 గ్ర 
’ MEY SABI జడ 4s 
సా 474% DO ల్లించినచో సై. 

గ్గ గ్గ CEE Ne సం లే 

Uf RRO తాట వ 
JE 4 రు. 5116/- (ఐ సం॥ల వరకు ఉచిత kt 
Se ౦ ఒక్కసారి తున 10న ప 
Je కేవల 0 రోజుల వం లో లభించును. రకు వ్రతి స్య | 
స్‌ వప మం స్టాండ్‌ ధగ్గరలో) ల; సంవత్సరముల వరకు. ళా 

ల్‌ నంవ (ట్ర R. TC. బయ్భు టి 10 నంవ ణీ శ్‌ డు అంతస్తులు, మ? 
వ స్త (ప్రశాంతి నిలయం 1 6/- లు బోల్లించిన కుమార్‌ విలాస్‌ పై రెం ళం 
భా టెర్కా 60 రోజుల వం వసతి సౌకర్యము ల గ్‌ 

న్‌ సంవత్సరమునకు గోపురంరోడ్‌ వధ ఉచిత ఫ్‌ 

be గోప్రురంగేటు ప్రక్కన, గోవు శ 
ep మగ, 
Be 4 

ia ద్‌ కండీషన్స్‌ es వలెను శః 
a వ. క్రిందివారిని నంప్రధించ శ 

k | లూ 5 ‘ 
YA p ప్రొప్రయిటర్స్‌ క 

న్‌ డేష్‌న్‌ త్రొత్రి ర్‌ వ 

శ యు కమం ౯ : లీ చ్‌ 

3 శ్ర శివ ప్రారంభం గంధి గంధి B.A ప 
: ఆ క చం వెంకటేశ్వరరావు . 
js కాబోతునది. ౦౮ lle 
de వీడండి! వ్రేడవ డనీ డన డవ 582 6 
|్గ్‌ తలము విడవడషోగవి! 

a డవ కవ సప డవ డనీ డన కన డనీ డన కష 
సా eles యాసాం శాం లూ 

(౫ షో డనిడవి విడవ ళా 

న ప పప వు 


Postal Registered SREEVANI 1686. win Hegistrar vl News 


ప | 















No.H/iM.P.M./34, Dt. 10-12-1984 January ‘98 Papers Regd. No. 45039/85 
hese క = AO En | 
ర్త గ 
| 
శ (4 
షై గ్ర 
క గో 
శ్ర Br pn శ Al గమ . 
) Su 5205 [్‌ 
గ fet at (Meda's Guest House) గ 
శ SBI- Hanuman Temple, Main Road, Puttaparthi - 515 134 గట 
Ananthapur Dist. (A.P.) India be 
(౧ Phones : 08555-87507,87508; Fax : 08555- 87508 నే ' 
| 7 
న్ధే Every suit is provided wiih Pantry, Drawing cum Dining Hall, | 
() Bedroom, sitout and attached Toilet. Sy | 
Every suit is equipped with Fridege, Telephone, Geyser. PE 
స 2, y qulpp yg అ 
గ్‌ 3. Spacious Bhajan/Meditation Hall on the top floor is provided for eT | 
) devotees. // 
శ్రే 4. Air-conditioned suits are also available. ( ) | 
A pure Vegetarian Restaurant with South Indian, North Indian & ఈ. 
5. g 
Continental Dishes. mK 
xt 6 S.T.D., LS.T.D., FAX facilities. మధ్య. 
౧ 7. A Doctor on call అ 
8. Safety Lockers. (Fm | 
గొ g Ample Parking space. {| 
> 1 Prompt service and best facilities at affordable Tariff. న్డ్‌ 
ర Registered Office: 
6-3-609/161, Anandnagar Colony, Hyderabad - 500 004 గ. 


Phones : Off: 394320, Res. : 313796 (STD:040) Fax : 394320 


( అ ఇ ఆ జా ఇ. 
EDSON CETTE TNT TT 


EDITED, PRINTED AND PUBLISHED BY SRI KOMARAGIRI KRISHNA MOHAN RAO 
Printed at Sreevani Oftset Printers, Machilpatnam - 521 001 Ph 21137 


